రాత్రనకా, పగలనకా పుస్తకాలు 
తిరగేస్తున్నారు డీఎస్సీ అభ్యర్థులు. ఒకవైపు 
పరీక్షలను వాయిదా వేయాలంటూ 
సర్కార్‌పై నిరసనల గళం వినిపిస్తూనే, 
మరోవైపు సన్నద్ధమవుతున్నారు. ఈ 
నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి 
పరస్పరం విరుద్ధమైన ప్రకటనలు చేయడం 
సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. 
వాయిదాపై మంత్రులకు మీ బాధలు 
చెప్పకోండని డీఎస్సీ అభ్యర్థులకు సీఎం 
రేవంత్‌ రెడ్డి సూచిస్తున్నారు. ఇంకొన్ని 
పోస్టులు వేస్తున్నాం.. మరో అవకాశం మీకు 


Read share follow 

© wm. newslinetelugu. com 
NewsLineTelugu 

O News -Line-Telangana 


w NewsLineTelugu 


తెలుగు దినపత్రిక 


@ inewslinetelugu 


ఉందని డిప్యూటీ సీఎం భట్టి అంటున్నారు. 
డీఎస్సీ రద్దు చేసే ప్రసక్తే లేదని మంత్రి సీతక్క 
కుండబద్దలు కొట్టారు. ఒక్కొక్కరిదీ ఒక్కో 


మాట. ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తుల 
మాటలు డీఎస్సీ అభ్యర్థులను తీవ్ర 
గందరగోళానికి గురి చేస్తున్నాయి. నేటికి 


ఆందోళనల నేపథ్యంలో మంత్రులతో మాట్లాడాలంటున్న రేవంత్‌ 


సీఎం రేవంత్‌ రెడ్డి కక 


మరో మూడు రోజుల్లో డీఎస్సీ పరీక్షలు 
ప్రారంభం కానున్నాయి. దీంతో అభ్యర్థులకు 
ఏదీ తోచని పరిస్థితి నెలకొంది. సిలబస్‌ 


వాయిదా లేదు... మరిన్ని పోస్టులున్నాయన్న డిప్యూటీ సీఎం 


నిరుద్యోగుల ఆందోళనల సెగ సీఎం రేవంత్‌ రెడ్డికి 
తగిలిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. 
ఈనేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు 


ఎక్కువగా ఉండటం, పూర్తి చేయడానికి 


వాయిదా కుదరదు, పరీక్షలకు సిద్ధం కావాలన్న మంత్రి సీతక్క 


చర్చనీయాంశమవుతున్నాయి. నిరుద్యోగులతో 
చర్చకు సిద్ధమన్న సంకేతాలను ఆయన ఇచ్చారు. 


సమయం తక్కువగా ఉండటంతో 
ee Rta wa కో చే “నిన్న మొన్నమన పిల్లలు కూడా పరీక్షలు 
జ జ కొందరు వాయిదా వేయండి. కొందరు ముందుకు 
సమయం ఇస్తే తాము ప్రిపేర్‌ అవుతామని, ba 
ల నన నా 
ర్థుల తలరాతకు సంబంధించినదని ప్పుకుండా పరీక్షలపై వాళ్ల 
hres Ee అయోమయంగా నిరుదో ్వగులు వింటాం. పిల్లలు రోడ్డెక్కే బదులు మన ప్రభుత్వం 
అయోమయానికి గురి చేయకుండా డీఎస్సీ కో తీ మ తీ లో తాను న్‌ లి నలం. ఏదైనా వ్‌ మంత్రులను కలవండి, me ss నం ఆ 
పరీక్షలను వేయాలని డిమాండ్‌ సాయి పాటు FN చెప్పండి. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది" రంగారెడ్డి జిల్లా అబ్బుల్లాపూర్‌మెట్‌ లష్క 
క pees [| 5 ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో మండిపాటు హైదరాబాద్‌ (జాలై 14) గూడలో కాటమయ్య రక్షణ కవచం పథకం ప్రారంభం సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. 
న్నారు. 


డిప్యూటీ సీఎం భట్టి ట్ల క్ల 


మరో 6000 ఉద్యోగాలు ఉన్నాయంటూ డీఎస్సీ అభ్యర్థులను శాంతింప చేసే ప్రయత్నం 
చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కొన్ని నెలల తరువాత మళ్ళీ ఇంకో డీఎస్సీ 
ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆదివారం గాంధీ భవన్‌లో మాట్లాడిన ఆయన... “డీఎస్సీకి 
సంబంధించి మరో శుభవార్త కూడా చెబుతున్నా... 11వేలే కాకుండా ఇంకో ఐదు 
నుంచి ఆరువేల ఉద్యోగాలు వస్తాయి. మరొక డీఎస్సీ వస్తుంది. చదువుకున్న 
విద్యార్థులు అందరూ ఇంకా బాగా రాయండి పరీక్షలు. డీఎస్సీ వాయిదా పడితే పేద 
విద్యార్థులకు మరింత నష్టం. అభ్యర్థులు కొన్ని నెలలుగా పరీక్షలకు సిద్ధమవుతున్నారు. 
అందుకే జూలై 18 నుంచి ఆగస్ట్‌ 5 వరకు డీఎస్సీ పరీక్షలను నిర్వహిస్తున్నాం. 2.79 
లక్షల మంది అప్లయ్‌ చేసుకోగా, ఇప్పటి వరకు 2 లక్షల మంది హాల్‌ టికెట్స్‌ డౌన్‌లోడ్‌ | 
చేసుకున్నారు" అని అన్నారు. 


ఇక ఇదే అంశంపై న్యూస్‌ లైన్‌ తెలుగు/ 
తెలంగాణం ప్రత్యేక కథనాలు ప్రసారం 
చేయడంతో పాటూ, డ్రైవ్స్‌ 
నడిపించింది. ప్రభుత్వ తీరును 
ఎండగట్టింది. 'పెన్నన్‌ పైసలు ఎన్కకు 
ఇయ్యాల్నట!' అనే పేరుతో 
తెలంగాణం పత్రికలో ప్రత్యేక కథనాన్ని 
ప్రచురించాం. ఈ వార్తలు ప్రజల్లోకి 
చేరడంతో దెబ్బకి ప్రభుత్వం దిగి 
వచ్చింది.పెన్నన్ల రికవరీలను 
ఆపివేయాలంటే ఆదేశాలు జారీ 
చేసింది. 


సీఎం వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ 
టీడీపీ రోజులను గుర్తు చేస్తూ కామెంట్స్‌ 


లకు పథ: 


అన! 


తెలంగాణం, అబ్దుల్లాపూర్‌మెట్‌ (జూలై 14): 
రంగారెడ్డి జిల్లాలోని అబ్బుల్లాపూర్‌మెట్‌లో ఉన్న 
లష్కర్‌ గూడలో ఆదివారం జరిగిన కాటమయ్య 
“రక్షణ కవచం పథకం' ప్రారంభోత్సవం సంద 
ర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన 


తెలంగాణం, హైదరాబాద్‌ (జూలై 14): 
నగరంలో ఆదివారం సాయంత్రం కనిపించిన 
దృశ్యం ఇది. నల్లని మబ్బులతో ఆకాశం 
భయానక వాతావరణాన్ని తలపించింది. ఓ 
నెటిజన్‌ ఈ దృశ్యాన్ని తన ఫోన్‌ లో ఇలా 
బంధించాడు. 


మంత్రి సీతక్క ట్ర క్ష 


పరీక్షలు వాయిదా వేయడం కుదరదని రాష్ట్ర మంత్రి సీతక్క తేల్చిచెప్పారు. ఆదివారం ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ 
చేసిన ఆమె షెడ్యుల్‌ ప్రకారమే అన్ని పరీక్షలు నిర్వహించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 
వాయిదా వేస్తే న్యాయ పరమైన, సాంకేతిక పరమైన చిక్కులు ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. వయో 
పరిమితి దాటిపోయి ఉద్యోగాలకు అర్హులు కాకుండా పోతారన్నారు. అందుకే వారి ఆకాంక్షల మేరకు 
పరీక్షలు వాయిదా వేయాలని కొంత మంది నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విశాల ప్రయోజనాల 
దృష్టిలో పరీక్షలను నిర్వహించక తప్పని పరిస్థితి నెలకొందన్నారు. అధికారం కోల్పోయి రాజకీయ 
నిరుద్యోగులుగా మారిన కొందరు, పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులను రెచ్చగొట్టడం 
మానుకోవాలన్నారు. ఇప్పడు మధ్యలో పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ నిరుద్యోగుల 
జీవితాలతో ఆడుకోవడం న్యాయం అనిపించుకోదన్నారు. పరీక్షలు వాయిదా పడుతాయని భ్రమలు 
కల్పించి నిరుద్యోగుల ఆశలపై నీల్లు చల్లొద్దని మండిపడ్డారు. 


అరగంటకు పైగా 


చెట్లపైనే గౌడన్నలు 


కాళ్లు నొస్తున్నా.. భరిస్తూ నిలబడ గౌడ్స్‌ 
— చప. I GG 


లోనే 1,826 మందికి రికవరీ నోటీసులు జారీ 
ధికారికంగా ప్రకటించిం 


చూస్తూ ఉండిపోయిన ముఖ్యమంత్రి 
సీఎం తీరుపై సర్వత్రా విమర్శలు 


బు. అధికారుల 


| 
| a 
| చు 


అ ah wn 
యుఎుతరు తెలియాలి! 
మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డితో స్పెషల్‌ చిట్‌ చాట్‌ | కక్మాబకలో జంపెంగ్‌లకు ల్‌ 


రూ.50 కోట్లా..? 


రాసిండని..! 


తెలంగాణం, హైదరాబాద్‌ (జూలై 14): 
దంతో ముందుకెళ్తు 


మా 


| కళ్యాణలక్ష్మి eo) 
| చెక్కుకురూ.7వేలు 
| 


తన రాజకీయప్రస్థానం, వ్యక్తిగత 
దించారు. 


త్ర U & YU 


అరగంటకు పైగా 


చెట్లపైనే గౌడన్నలు 


తెలంగాణం, హైదరాబాద్‌ (జూలై 14): 


సీఎం రేవంత్‌ రెడ్డి తీరు మరోసారి వివాదాస్పా 
దమైంది. ఆదివారం లష్మర్‌గూడలో జరిగిన 
కాటమయ్య రక్షణ కవచం పథకం ప్రారంభో 
త్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ 
సందర్భంగా గౌడ కులస్తుల కోసం తయారు 
చేసిన సేఫ్టీ కిట్‌స్‌తో గౌడన్నలు తాటిచెట్టు ఎక్కి 
వాటి పనితీరును ప్రదర్శించారు. అయితే గౌడన్న 
లను చెట్టుపైనే ఉంచి సీఎం రేవంత్‌ రెడ్డి వారితో 
మాట్లాడడం వివాదాస్పాదమైంది. చెట్లపై నిల 
బడినవాళ్లకు కాళ్లు నొస్తాయనే విషయం కూడా 
గుర్తించరా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. 

కాళ్ల నొప్పులతో వాళ్లు బాధ పడుతుంటే కుర్చీలో 
నవ్వుకుంటూ కూర్చుంటారా అంటూ మం 


డిపడుతున్నారు. గౌడన్నలను కిందకు దింపి 
వారిని దగ్గరకు తీసుకొని వారి సాదకబాధలు 
తెలుసుకోవాల్సిన ముఖ్యమంత్రి, వాళ్లను అక్కడే 
నిలబెట్టించాడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతే 
కాదు... మమ్మల్ని ఆదుకోవాలని గౌడన్నలు 
కోరితే దానికి వెటకారంగా సమాధానం ఇచ్చా 
రనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. పొన్నం 
ప్రభాకర్‌ కు మంత్రి పదవి ఇచ్చాం, మహేష్‌గౌడ్‌ 
కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చాం, ఇక మధుయాష్కీకి 
ఏదోఒక పదవి ఇస్తే అయిపోతుందంటూ సీఎం 
సమాధానం చెప్పడంపై గౌడన్నలు ఆగ్రహం 
వ్యక్తం చేస్తున్నారు. ఒకరిద్దరికి పదవులు ఇస్తే 
గౌడకులస్తులందరికీ న్యాయం జరిగినట్టా అని 
నిలదీస్తున్నారు 


పసుపు అంటే నాకిష్టం 


తెలంగాణం, హైదరాబాద్‌ (జూలై 14): 
వ్యాఖ్యలపై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోం 
ది. కొంతమంది గీత కార్మికులకు రక్షణ కవచం 
కిట్స్‌ ఇచ్చి తాటిచెట్టు ఎక్కించారు. గీతకార్మికు 
లతో కిట్‌ పనితనంపై సీఎం రేవంత్‌ రెడ్డి కాసేపు 
ముచ్చటించారు. ఈనేపథ్యంలో అక్కడున్న 
పసుపు టీషర్టు వేసుకున్న గీతకార్మికుడి పేరు 
ఏంటని ప్రత్యేకంగా సీఎం వాకబు చేయడం 
నెట్టింట చర్చకు దారితీసింది. తన పేరు లక్ష్మ 


> 7 NM . 
\ i a 


య్య అని ఆయన చెప్పగా.. పసుపంటే తనకు 
ఇష్టమని, టీషర్టు బాగుందని కితాబునిచ్చారు. 
దీంతో అక్కడ నవ్వులు పూసాయి. ఇదిలా 
ఉంటే, పసుపు టీషర్లు అనగానే పూర్వాశమం 
లో సీఎం రేవంత్‌ రెడ్డి టీడీపీలో ఉన్నరోజులను 
కొందరు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఆయనకు 
నచ్చిన రంగు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు 
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ 
అవుతోంది. 


ప్రభుత్యం పంతాలకు పోకూడదు 


ఈసారి వర్షా భావ పరిస్థితులు 
కాలేశ్వరంతో చెరువులు నింపాలె 
గజ్వేల్‌లో హరీష్‌ రావు 


తెలంగాణం, గజ్వేల్‌ (జూలై 14): బీఆర్‌ఎస్‌ 
ఎమ్మెల్యే హరీష్‌ రావు ఆదివారం గజ్వేల్‌ పట్టణం 
లో ఆషాడ బోనాల సందర్భంగా అమ్మావారిని 
దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 
ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో 
ఈసారి వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయని 
అన్నారు. రైతులంతా కళ్లల్లో ఒత్తులు వేసుకుని 
వర్షాల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. 
అమ్మవారి దయతో రాష్ట్రంలో వర్షాలు కురిసి నీరు 
సమృద్ధిగా రావాలని ప్రార్థించినట్టు తెలిపారు. 


ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు నుండి నీటిని తీసు 
కువచ్చే అవకాశం ఉందని, మేడిగడ్డ వద్ద 40వేల 
క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని అన్నారు. 
బ్యారేజీ గేట్లు తెరిచి ఉన్నప్పటికీ నదిలో ఉన్న నీటి 
ప్రవాహానికి అనుగుణంగా నాలుగు మోటర్లు నడి 
పించుకునే అవకాశం ఉందని తెలిపారు. కరువు 
పరిస్థితుల్లో కాలేశ్వరం నీటిని తెచ్చి చెరువులను 
నింపుకుంటే రైతాంగానికి మేలు జరుగుతుందని 
అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం పంతాలు, పట్టింపు 
లు భేషజాలకు పోకుండా కాలేశ్వరం నుండి మిడ్‌ 
మానేరు, అనంతగిరి, రంగనాయకసాగర్‌, కొండ 
పోచమ్మ సాగర్‌, మల్లన్న సాగర్‌ జలాశయాలను 
నింపి వాటి ద్వారా చెరువులు నింపే కార్యక్రమం 
చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. 


అధికారుల కాళ్లు మొక్కిన మహిళ 

తెలంగాణం, మెదక్‌ (జూలై 14): తమ భూమిని 
తీసుకోవద్దంటూ మహిళా రైతు అధికారుల కాళ్లు 
పట్టుకుంది. ఈ ఘటన మెదక్‌ జిల్లా రత్నాపూర్‌ 
గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో ట్రిపుల్‌ 
ఆర్‌ రోడ్డు కోసం అధికారులు సర్వే చేసేందుకు 
వచ్చారు. దీంతో మల్లమ్మ అనే రైతు రోడ్డు వల్ల 
తమ భూమి పోతుందని..భూమే తమకు ఆధారం 
అని అధికారులు కాళ్లు మొక్కింది. భూమి పోతే 
కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని 


నాకు భూమే ఆధారం సారూ..! 


కన్నీళ్లు పెట్టుకుంది. ఇక మరో రైతు శంకర్‌ కూడా 
ఆర్టీవో కాళ్లపై పండి కంటతడి పెట్టుకున్నాడు. 
తనకు ఉన్నదే ఎకరం 20 గుంటల పొలం అని, 
అది రోడ్డులో పోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. 
ఇప్పుడు తాము ఎలా బతకాలని, తనకు ఇద్దరు 
ఆడపిల్లలు ఉన్నారని వారి పెళ్లి ఎలా చేయాలని 
ప్రశ్నించారు. అందరం కలిసి పురుగుల మందు 
తాగి ఆత్మహత్య చేసుకుంటామని కన్నీళ్లు పెట్టుకు 
న్నాడు. ప్రాణాలు పోయినా సరే భూమిని మాత్రం 
ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు. 


పొలిటికల్‌ ౫ NEW 


ఉద్వమం గురించి 
యువతకు తెలియాలి! 


ప్రశ్న. ఫిరాయింపులతో బీఆర్‌ఎస్‌ గందరగోళం 
లోపడిందా..? 

జ. పార్టీలో ఎలాంటి గందరగోళం లేదు. అధిష్టా 
నం ఫుల్‌ క్లారిటీతో ఉంది. ప్రజాస్వామ్యంలో గె 
లుపోటములు సహజం. ఈ ఓటమి సుడిగుండం 
కాదు. ఆటుపోట్లు వస్తూ పోతుంటాయి. 

వ్ర మీ ఓటమికి కారణమేంటి..? ఎలా జీర్ణించు 
కున్నారు..? 

జ. నా ఓటమిని మా ప్రాంత ప్రజలు జీర్ణించుకో 
లేకపోతున్నారు. చివరి పదిరోజుల్లో నాపై చేసిన 
విషప్రచారం చాలా ప్రభావం చూపించింది. నాకు 
82వేల పైచిలుకు ఓట్లు రాగా గెలిచిన అభ్యర్థికి 
1లక్షఓట్లు వచ్చాయి. 

ట్ర. నిరంజన్‌ రెడ్డి భూములు కబ్జా చేశారా..? 

జ. భూమి కలిగి ఉండటం కబ్దా కాదు. నేను 
మంత్రిని కాకముందే మా కుటుంబానికి భూములు 
ఉన్నాయి. నేను లాయర్‌ గా ప్రాక్టీస్‌ చేసిన కాలంలో 
పెబ్బేరు, వనపర్తిలో 30 సంవత్సరాలుగా కేసుల్లో 
ఉన్న భూముల కోసం వాదించాను. మంత్రి 
అయ్యాక మళ్లీ కోర్టుకు వెళ్లలేదు. కానీ నా క్లైంట్స్‌ 
కేసు గెలవడంతో, నా వల్లనే ఆ భూములు వాళ్లకు 
వచ్చాయని తప్పుడు ప్రచారం జరిగింది 

ప్ర కొందరు నాయకులు పార్టీ మారడానికి కార 
జాలేంటి..? 

జ. అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని 
ప్రజలు అనుకుంటున్నారు. దాన్నే నాయకులు 
నిజంచేస్తున్నారు. 

ప్ర. గతంలో కేసీఆర్‌ కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యే 
లను మీ పార్టీలో కలుపుకున్నారు కదా.? 

జ. ఇది రొటీన్‌ విమర్శ, కేసీఆర్‌ తప్పు చేశారని 
మీరు, సమాజం భావిస్తే మీరెందుకు చేర్చుకుం 
టున్నారు.? ఆనాడు కేసీఆర్‌ ఏ తప్పు చేయలేదు. 
గతంలో సమూహంగా రాజ్యాంగబద్ధంగా లెజిస్తే 
చర్‌ పార్టీ విలీనం అయ్యింది 


సోషల్‌ మీడియాలో పోస్టులు 


నిరుద్యోగుల ముందస్తు అరెస్టులు 
తెలంగాణం, నార్కట్‌ పల్లి (జూలై 14): 
కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలకు 
పాల్పడుతుందని డీఎస్సీ అభ్యర్థులు మండిపడు 
తున్నారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే, 
ప్రభుత్వానికి ఎందుకింత భయమని ప్రశ్నిస్తు 
న్నారు? డీఎస్సీ వాయిదా వేయాలని అడగడం 
తప్పా? అని ప్రశ్నిస్తున్నారు. గ్రూప్స్‌ పోస్టులు 


ప్ర. కాంగ్రెస్‌వాళ్లు.. 15మంది బీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యే 
లుటచ్లో ఉన్నారు. వాళ్లను కూడా తీసుకెళ్తామంటు 
న్నరుదానికి మీ సమాధానం.? 

జ. లెట్‌ థెమ్‌ టేక్‌... వాళ్ల ప్రయత్నాలు వాళ్లు 
చేస్తరు. ఎన్ని దెబ్బలు కొట్టినా ఉన్నవాళ్లు గట్టిగా 
ఉంటే వాళ్లతోనే మళ్లీ విజయం సాధిస్తాం. 

ప్ర. పార్లమెంటులో '0' సీట్లు వచ్చాయ్‌... తెలంగా 
ణలో బీఆర్‌ఎస్‌ ను క్లోజ్‌ చేసినట్టేనా..? 

జ. యాంటీ మోడీ, ప్రో మోడీగా పార్లమెంట్‌ ఎన్ని 
కలు జరిగాయి. పార్లమెంట్‌ సీట్లు మావి కాదని 
ఓటర్లు భావించారు. మేము నేషనల్‌ పార్టీగా కంటే 
ప్రాంతీయపార్టీగానే ఉండాలని ప్రజలు కోరుకుం 
టున్నారు. బీఆర్‌ఎస్‌ ను టీఆర్‌ఎస్‌ గా మారిస్తేనే 
మంచిదని నేనూ భావిస్తున్నా. పార్టీ నిర్ణయమే 
అంతిమ నిర్ణయం. టీఆర్‌ఎస్‌ గా కూడా జాతీయ 
రాజకీయాల్లో రాణించవచ్చు. 

ప్ర. జైల్లో వేశారని రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌ పై కక్ష 
కట్టారా...? 

జ. ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డి జైలుకు 
వెళ్లారు. ఆయనకు వ్యక్తిగతంగా కక్ష ఉండొచ్చు. 

కానీ అవకాశం వచ్చినప్పుడు అభివృద్ధి చేసి 
చూపించాలి. కక్షలతో ఏం సాధించలేడు. 

ప్ర. మీ హయాంలో వందల ఎకరాలున్న రైతులకు 
రైతు బంధు ఇచ్చారా..? 

జ, ఆ ఆరోపణలు తప్పు. దేశంలో సీలింగ్‌ యాక్ట్‌ 
వచ్చిన తరవాత ఒక కుటుంబానికి 54 ఎకరాల 
భూమి కంటే ఎక్కువ ఉండరాదు. కాబట్టి వందల 
ఎకరాలకు రైతుబంధు వచ్చే అవకాశమే లేదు.మా 
దగ్గర రికార్డులు ఉన్నాయ్‌. 

ప్ర. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు అమలు చేస్‌దా..? 
జ. అసాధ్యం. ఆరు గ్యారెంటీలు అమలు 
చేయాలంటే రాష్ట్రానికి ఉండే ఆర్థికవనరులు 
కాకుండా 1 లక్షా 20వేల కోట్లు అదనంగా 
ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ డబ్బులను అంత 


పెంచాలని అడగడం తప్పా అని నిలదీస్తున్నారు. 
వివరాల్లోకి వెళ్తే నార్కట్‌ పల్లి పీఎస్‌ పరిధిలో 
డీఎస్సీ అభ్యర్థులను సామాజిక మాధ్యమాల్లో 
పోస్టులు పెట్టారన్న అభియోగంతో ముందస్తు 


అరెస్టుల పేరుతో పోలీసు స్టేషనుకు తరలించారు. 
ఒకవైపున వర్షం పడుతున్నారాత్రి సమయంలో 


నిరుద్యోగి మిత్రాను పరామర్శించిన రాకేష్‌ రెడ్డి 


ధైర్యంగా ఉండాలని భరోసా 

తెలంగాణం, హైదరబాద్‌ (జూలై 14): సీఎం 
రేవంత్‌ రెడ్డి శనివారం నిరుద్యోగులను అవమా 
నిస్తూ చేసిన వ్యాఖ్యలతో అశోక్‌ నగర్‌లో మిత్ర 
అనే నిరుద్యోగి ఆత్మహత్య యత్నం చేసిన సంగతి 
తెలిసిందే. ఆమెను గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా 
ఆదివారం కోలుకుని బయటకు వచ్చారు. ఈ సం 
దర్భంగా నిరుద్యోగి మిత్రను బీఆర్‌ఎస్‌ నేత రాకేష్‌ 
రెడ్డి పరామర్శించారు. తనను పోలీసులు అన్యా 


యంగా అరెస్టు చేశారని మిత్ర ఆవేదన వ్యక్తం 
చేశారు. నల్లకుంట పోలీస్‌ స్టేషన్‌ కు ఉదయం 
10 గంటలకు తీసుకువెళ్లి రాత్రం 8గంటల 
వరకు స్టేషన్‌లోనే ఉంచారని, ఒక అమ్మాయిని 
రాత్రి వరకు స్టేషన్‌లో బంధిస్తారా అని ఆవేదన 
వ్యక్తం చేశారు. ఆ డిప్రైషన్‌లోనే తాను ఉన్నా 
నని చెప్పారు. దీంతో ధైర్యంగా ఉండాలని, 
పోరాడాలని రాకేష్‌ రెడ్డి నిరుద్యోగికి భరోసా 
ఇచ్చారు. 


డీఎస్సీ వాయిదా వేయాల్సిందే! 


మునుగోడు బీఆర్‌ఎస్‌వీ నాయకులు 

తెలంగాణం, హైదరాబాద్‌(జూలై 14): డీఎస్సీ 
పరీక్షను వాయిదా వేసి, గ్రూప్‌ 2,3 పోస్టులను 
పెంచాలని బీఆర్‌ఎస్‌వీ మునుగోడు నియోజక 
వర్గం అధ్యక్షులు నలపరాజు రమేశ్‌ డిమాండ్‌ 
చేశారు. ఎన్నికల సమయంలో రేవంత్‌ రెడ్డి, 
కాంగ్రెస్‌ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను 
నెరవేర్చాలన్నారు. ఆదివారం మీడియాతో మా 
ట్లాడిన ఆయన నిరుద్యోగుల పట్ల పోరాడుతున్న 
వారిని అక్రమంగా అరెస్ట్‌ చేయడాన్ని నిరసించా 
రు. 32517 మునుగోడు నియోజకవర్గం కార్య 
దర్శి రావుల గిరి గౌడ్‌ మాట్లాడుతూ హామీలు 


అమలు చేయడంలో విఫలం అయిన కాంగ్రెస్‌ ప్ర 
'భుత్వం ... లారీలు తూటాలకు పని చెప్పడం సిగ్గు 
చేటు అన్నారు. ఎవరి కారణంగా అయితే రేవం। 
రెడ్డి గద్దెనెక్కాడో వారి కారణంగానే పతనం 
మొదలు అయ్యిందంటూ రానున్న రోజుల్లో 
అక్రమ అరెస్టులు అగకపోతే లక్షలాది నిరుద్యోగు 
లు రోడ్డెక్కి ఉద్యమం చేస్తే ఆపడం ఎంత మంది 
రేవంత్‌ రెడ్డిలు వచ్చినా వారి తరం కాదన్నారు. 
ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు 
వీరమల్ల శివ గౌడ్‌, పంగ రాజు యాదవ్‌, 
పోకల గణేష్‌. అనిమల్ల గణేష్‌ తదితరులు 
పాల్గొన్నారు. | 


POLITICAL 


రిక్షం నుండి తీసుకువస్తారా...? కాబట్టి అమలు 
చేయలేరు. 

ప్ర. నీటి పంపకాల అంశంలో తెలంగాణకు 
అన్యాయం జరిగే అవకాశం ఉందా..? 

జ. తప్పకుండా జరిగే ప్రమాదం ఉంది. గతంలో 
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జలాల 
పంపిణీ జరకుండా ఆపగలిగారు. జగన్‌ అధికారం 
లోకి వచ్చాక మేం పోరాడాం. ఇప్పుడు బాబు అధి 
కారంలో ఉన్నారు కాబట్టి మళ్లీ పెండింగ్‌ లో పెట్టే 
అవకాశం ఉంది. 

ప్ర. గతంలో పంచె కట్టిన నిరంజన్‌ రెడ్డి ఇప్పుడు 
ప్యాంట్‌ వేసుకుంటున్నారు..? 

జ. ఎమ్మెల్యేగా గెలిచేముందు గ్రామాల్లో రాత్రుళ్లు 
బన చేసేది. కంఫర్ట్‌ కోసం అదే విధంగా రైతుల్లో 
కలిసిపోతామనే భావనతో పంచె కట్టుకునేవాడిని. 
నాకు కూడా పంచె కట్టుకోవడమే ఇష్టం. ఇటీవల 
కాలంలో మళ్లీ పాత అలవాటునే కొనసాగిస్తున్నా. 
ప్ర. నిరంజన్‌ రెడ్డి ఎద్దులు పంచడం వెనక 
కథేంటి..? 

జ. మాకు పశువులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 
పిల్లలు పుడుతుంటాయి. ఎవరైనా రైతులు పెం 
చుకుంటామని చెబితే ఇస్తాం. ఒక సంఘటనలో 
రైతు ఎద్దులు నీళ్లు తాగేందుకు వెళ్లి చనిపోయాయి. 
ఆయనను పిలిచి రెండు ఎద్దులను ఇచ్చాను. ఆ 
రైతు కాడి నిలబడాలనేది నా ఉద్దేశ్యం. 

ప్ర. సోషల్‌ మీడియాను బీఆర్‌ఎస్‌ సరిగ్గా వాడుకోలే 
దని టాక్‌. దానిపై మీ ఒపీనియన్‌ ఏంటి.? 

జ. మీరన్న మాట నిజమే. మెయిన్‌ స్ట్రీమ్‌ 


మరి తెలంగాణలో ఎంతకు 
కొంటున్నరు? 

రేవంత్‌ అక్రమ సొమ్ముతోనే ఎమ్మెల్యేల 
కొనుగోలు 

దానం నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడు 
నీబాగోతం త్వరలోనే బయటపెడతా! 
ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి వార్నింగ్‌ 


తెలంగాణం, హైదరబాద్‌ (జూలై 14): కర్నాటక 
లో ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.50 కోట్లు ఆఫర్‌ చేసి 
పార్టీలోకి ఆహ్వానిస్తుందని సీఎం సిద్దరామయ్య 
అంటున్నారని మరి తెలంగాణలో కాంగ్రెస్‌ ఎమ్మె 
ల్యేలను ఎంతకు కొంటుందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే 
పాడి కౌశిక్‌ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాదు 
లోని తెలంగాణ భవన్‌లో కౌశిక్‌ రెడ్డి మీడియా 
సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 
ఆయన మాట్లాడుతూ... యావత్‌ తెలంగాణ 
ప్రజలు మీ జవాబు కోసం ఎదురుచూస్తున్నారని 
చెప్పారు. ప్రజలు అధికారం ఇచ్చారని ఆరు గ్యారెం 
టీలను ఎలా అమలు చేసి ఎలా అభివృద్ధి చేయాలో 
ఆలోచించాలని సూచించారు. కానీ అక్రమంగా 
సంపాదించిన సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుక్కుం 
టే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొం 
టారని హెచ్చరించారు. దానం నాగేందర్‌ కేటీఆర్‌ 
పై చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నానని 
చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీఆ 
ర్‌ఎస్‌ పార్టీలో చేరినప్పుడు...కాంగ్రెస్‌ తీవ్రమైన 
అన్యాయం చేస్తుందని మాట్లాడాడని గుర్తు 


15.07.2024 
సోమవారం, హైదరాబాద్‌ 


’ 


{ 


మీడియాపై దృష్టి పెట్టాం. కానీ సోషల్‌ మీడియా 
మీద దృష్టి పెట్టలేదు. తెలంగాణ పునర్నిర్మాణ 
బాధ్యత చేపట్టడంలో దానిపైనే దృష్టి పెట్టాం. కానీ 
దాన్ని ప్రచారం చేయడంలో విఫలం అయ్యాం. 
భారత స్వాతంత్రోద్యమం గురించి నాటకాలు వేసి 
చెప్పారు. కానీ తెలంగాణ ఉద్యమం గురించి మేం 
ప్రచారం చేయడంలో విఫలం అయ్యాం. అప్పుడు 
ఇప్పుడు ఓటు హక్కు ఉన్న యువ ఓటర్లు పుట్టలే 
దు.వారికి ఉద్యమం గురించి తెలిసేలా చేయాల్సిన 
అవసరం ఉంది. అందుకోసం సోషల్‌ మీడియాపై 
దృష్టిపెడతాం. 

ప్ర. వ్యవసాయశాఖ మంత్రిగా మీరు అనుకున్నవ 
న్నీచేశారా..? 

జ. కొన్నిచేశాం.. ఇంకా చాలా ఉన్నాయి. వ్యవ 
సాయం మన దేశంలో ఒక ఆదునిక పరిశ్రమగా 
అభివృద్ధి చెందినప్పుడే విముక్తి, 

ప్ర. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో 
తొండలు ఉన్నాయా...? 

జ, హహహ. ఒక మాట మాట్లాడేటప్పుడు జనాలు 
నవ్వుకుంటారు అనే సోయి లేకుండా మాట్లాడుతు 
న్నరు. కేసీఆరే తొండలను పంపిస్తున్నాడా..? అలా 
మాట్లాడితే ఏం చేస్తం. 

ప్ర. చాలా మంది పార్టీ మారారు. మీరు కూడా 
మారతారా.? 

జ, పార్టీ నిర్మాణంలో పాత్ర పోశించినవారు పార్టీకి 
ఆయువు పట్టు అయినటువంటివారు ఎక్కడికీ 
వెళ్లరు. బీఆర్‌ ఎస్‌ నిర్మాణంలో నేనున్నాను. నేను 


ఎక్కడికీ వెళ్లను 


చేవారు. దానం నాగేందర్‌ బీడీలు అమ్ముకునే 
వ్యక్తి అని మీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డే అన్నాడ 
ని, మరి ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించావని 
ప్రశ్నించారు. హైదరాబాదులో నీ కంటే ఎక్కువ 
హరాస్మెంట్‌ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని 
అడిగారు. దానం నాగేందర్‌ బాధితులు తనను 
సంప్రదిస్తున్నారని త్వరలోనే అన్ని విషయాలు 
భయట పెడతానని హెచ్చరించారు. అంత రోషం 
ఉంటే కేసీఆర్‌, కేటీఆర్‌ పెట్టన భిక్ష..ఆ ఎమ్మెల్యే 
పదవికి రాజీనామా చేయాలని సవాల్‌ చేశారు. 
దానంతో పాటు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిన 
తొమ్మిది మంది పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ 
చేయాలని అన్నారు. పోయే ఐదుపది మందితో 
జరిగేది ఏం లేదని, మళ్లీ అధికారంలోకి వస్తామని 
కౌశిక్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు 
ఎప్పుడు వచ్చినా మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవు 
తారని జోస్యం చెప్పారు. 


రాష్ట్రానికి భారీ వర్ష సూచన 


4రోజులు వర్షా లు కురిసే ఛాన్స్‌ 
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 
వాతావరణశాఖ హెచ్చరిక 


తెలంగాణం, హైదరాబాద్‌ (జూలై 14): రాష్ట్రానికి 
మరోనాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ 
వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ 
శాఖ అధికారుల తెలిపారు. సముద్రమట్టానికి 5.8 
కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్రలో పశ్చిమ మధ్య 
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం , గంగా 
పశ్చిమ బెంగాల్‌ మీదుగా ఏర్పడిన ఆవర్తనంలో 
కలిసిపోయిందని అన్నారు. దీని కారణంగా భద్రా 
ద్రికొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబా 
బాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురిసే 
అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. 
ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచి 

ల, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, భూపాల 
ములుగు, నల్గొండ, వరంగల్‌, హన్మకొండ, 
జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ కామారెడ్డి జి 
ల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం 


ఉంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదు 
రుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని 
వాతావరణశాఖ స్పష్టం చేసింది. సోమవారం 
నుంచి మంగళవారం ఉదయం వరకు నిజామా 
బాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి 
జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడే సూచ 
నలున్నాయని తెలిపిందే. అటూ ఆదిలాబాద్‌, ఆసి 
ఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, సిరిసిల్ల, 
కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, 
భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్‌, 
మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 
అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకా 
శాలున్నాయని తెలిపింది. మంగళవారం నుంచి 
బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రం 
ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, 
జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌ పెద్దపల్లి, 
జయశంకర్‌, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని 
చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హె 
చ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 
సూచించింది. 


www.newslinetelugu.com 


తెలుగు దినపత్రిక 


మిషన్‌ భగీరథ నీళ్లలో పాములు 


మండిపడుతున్న ప్రజలు 

తెలంగాణం, తాండూరు (జూలై 14): మిషన్‌ 
భగీరథ నీటిలో వానపాములు దర్శనం ఇచ్చాయి. 
వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలోని శాంతి 
నగర్‌లో నివాసం ఉంటున్న పురపాలక సంఘం 
మాజీ కౌన్సిలర్‌ అనురాధ ఆదివారం కుళాయి 
నీళ్లను పట్టుకున్నారు. కాగా అందులో వానపా 
పడిపోయారు 


ములు కనిపించడంతో ఆమె భః 


బకెట్‌లో కొన్ని వానపాములు కనిపించడంతో 
భర్త రవీందర్‌కు చూపించారు. అధికారుల నిర్ల 
క్ష్యం వల్లనే ఇలా మిషన్‌ భగీరథ నీటిలో వానపా 
ములు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు 
ట్యాంకు సరిగా శుభ్రం చేయకపోవడం వల్లనే 
ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. 


ఇదిలా ఉంటే ఇటీవల నల్గొండ జిల్లాలో మిషన్‌ 
భగీరథ ట్యాంకులో పదుల సంఖ్యలో కోతులు 
మరణించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా 
నల్గొండ జిల్లాలోనే మరోచోట మిషన్‌ భగీరథ 
ట్యాంకులో ఏకంగా మనిషి మృతదేహం సైతం 
బయటపడింది. ఆ నీటినే కొన్ని రోజుల పాటు 
ప్రజలకు సప్లై చేశారు. ఇప్పుడు వికారాబాద్‌ 
లోనూ అలాంటి పరిస్థితే దర్శనం ఇస్తోంది 
ఇలా వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం 
పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నా 
యి. ఒకప్పుడు మిషన్‌ భగీరథ నీళ్లు శుభ్రంగా 
వచ్చేవని, కానీ ఇప్పుడు అధికారులు నిర్లక్ష్యంగా 
్య్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం 
చేస్తున్నారు. 


కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సంచలన 
వ్యాఖ్యలు 


తెలంగాణం, హైదరాబాద్‌ (జూలై 14): కాంగ్రెస్‌ 
అంటేనే అబద్దపు హామీలు, రాజకీయ మోసం 
అని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
చేశారు. శనివారం రాత్రి అశోక్‌ నగర్‌లో నిరుద్యో 
గులు చేసిన దీక్షపై ట్విట్టర్‌లో స్పందించారు. గత 
బీఆర్‌ఎస్‌ పాలనలో యువత లీకేజీలతో ద్రోహానికి 
గురైతే... ఇప్పుడు అబద్దపు హామీలతో మోసం చే 
యబడ్డారని విమర్శించారు. దీంతో యువత వారి 
భవిష్యత్తు కోసం వీదుల్లోకి వచ్చి దీక్ష చేయాల్సిన 
పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు 

హైదరాబాద్‌లో నిరుద్యోగుల నిరసన కాంగ్రెస్‌ 
బూటకపు వాగ్ధానాలకు నిదర్శనం అని అభిప్రా 
యపడ్డారు, ఇదిలా ఉంటే గ్రూప్‌ 2, గ్రూప్‌ 3 పరీ 
క్షలు వాయిదా వేయాలని గత కొద్దిరోజులుగా ని 


ద్‌ గ = 


రుద్యోగులు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. 
అయితే శనివారం రేవంత్‌ రెడ్డి ఓ సమావేశంలో 
నిరుద్యోగులను అవమాన పర్చినట్టు మాట్లాడారు. 
దీంతో వందలాదిగా విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి 
నిరసన తెలిపారు. 


a a 0 


తెరుచుకున్న జగన్నాథుడి 
రత్నభాందాగారం 


46ఏళ్ల తర్వాత లెక్కిస్తున్న అధికారులు 
1978లో లెక్కించడానికి 70 రోజుఅలు 


తెలంగాణం, ఒడిశా (జూలై 14): పూరీ జగన్నాథు 
డి ఆలయంలోని రత్న భాండాగారం తలుపులు తె 
రుచుకున్నాయి. దాదాపు 46 ఏళ్ల సుడీర్ణ విరామం 
తర్వాత తలుపులను తెరిచారు. మధ్యాహ్నం 1.28 
గంటలకు రత్న భాండాగారం తలుపులు తెరిచే 
ప్రక్రియను ప్రారంభించారు. తలుపులు తెరిచేందు 
కు ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి బిశ్వనాథ్‌ రథ్‌, శ్రీ 
జగన్నాథ్‌ టెంపుల్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ అడ్మినిస్ట్రేటర్‌ 
అరవింద పాధీతోపాటు ఏఎస్‌ఐ సూపరింటెం 
డెంట్‌ లోపలికి వెళ్లారు. వీళ్లతోపాటు నలుగురు 
ఆలయ సహాయకులు కూడా వెళ్లినట్టు అధికారులు 
వెల్లడించారు. ఈ భాండాగారం తలుపులు తెరిచే 
ముందు 'ఆజ్ఞ' పేరుతో ప్రత్యేక పూజా కార్యక్రమం 
నిర్వహించారు. డిజిటల్‌ డాక్యుమెంటేషన్‌ తర్వాత 
లోపలి నిధిని వేరేచోటుకు తరలించనున్నారు. 
అప్పుడెప్పుడో 1978కి ముందు తెరుచుకున్న 
తలుపులు.. మళ్లీ ఇప్పటివరకు తెరవలేదు. కానీ 
నిత్యం ఇది వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. స్వామి 
వారి తాళాలు కనిపించలేదు. అప్పుడు మొదలైన 
గొడవలు ఇప్పటికి తేలి ..స్వామి వారి రత్నభాండా 
గారం ఇన్నేళ్లకు తెరుస్తున్నారు ఒరిస్సా ప్రభుత్వం 
వారు. తాళం చెవులకు ఇంత గోల అంటే అదేం 
చిన్న విషయం కాదు. ఎన్నికల్లో ప్రభుత్వాలనే 
మార్చేంత శక్తి దీనికి ఉందని ఈమధ్యే జరిగిన 
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూ స్తేక్లియర్‌ 
గా అర్థమవుతుంది. ఆ ఎన్నికల క్యాంపైన్‌ లో ఈ 
తాళం చెవి సంగతి మారుమోగింది. రత్నభాం 
డాగారంలో ఏముందో ఎవ్వరికి తెలీదు. 
ఏమైందనేది ఎవ్వరికి తెలీదు. పూరీ జగన్నా॥ 
ఉన్న ఆభరణాల సంపద గురించి తెలియాలంటే... 
ముందుగా ఈ రత్న భాందాగారాన్ని తెరవాలి. 
అందుకే దీనిని ఆదివారం తెరవడానికి రంగం సి 
ద్ధమైంది. కేరళలో పద్మనాభస్వామికి ఉన్నంత నిధి 
ఉందనేది కొంతమంది భక్తుల నమ్మకం. ఆగదిని 
తెరవాలి. సంపద లెక్కపెట్టాలి. ఆభరణాల లెక్కల 


వివరాలు పొందుపరుస్తారు. దీనికి ఒడిశా సర్కార్‌ 
ఇప్పటికే బిశ్వనాథ్‌ రథ్‌ కమిటీని నియమించింది. 
ఇందులో 16 మంది సభ్యులతో స్వామి వారి రత్న 
భండాగారం తెరవడానికి మూహూర్తం కుదిర్చా 
రుతాళం చెవి కనపడలేదు సరే. మరి డూప్లికేట్‌ 
తాళం చెవి ఏమైంది? అది ఉంది. కాకపోతే పూరీ 
కలెక్టరేట్‌ లోని ట్రెజరీలో ఉంటుంది. జగన్నాథస్వా 
మికి ఉన్న ఆభరణాల లెక్కలు తేలాలంటే... ఈ గది 
తలుపులు తెరుచుకోవాలి. అందుకే ఈ తాళం చెవి 
కాని పనిచేయకపోతే... ఆ గది తలుపులు బద్దలు 
కొట్టడానికి కూడా కమిటీ నిర్ణయించింది. ఎవరో 

స్వామివారి నగలు ...ఏమైన జరుగుతున్నాయా... 
అనేది క్రమేణా తేలుతుంది. ముందు లెక్క తెలియా 
లంటే స్వామివారి లెక్కలు తెలియాలి. లెక్కలు తెలి 
స్తేనేసంపద ఎంతుంది..ఏం ఉన్నాయి...ఏం లేవనే 
తెలుస్తుంది. మొత్తం మూడు గదులు ఉన్నాయి. 
వాటిలో మొదటి గదిని స్వామి వారికి పూజలో 
భాగంగా ప్రతీ రోజు తీస్తారు. ఇక రెండో గదిని అతి 
ముఖ్య సందర్భాల్లో మాత్రమే తెరుస్తారు.మూడో 
గదిని 1978లో తెరిచారు. అనంతరం మళ్లీ తెరవ 
లేదు. దీంతో ఆ గదిలో అంతులేని సంపద ఉందని 
అనుకుంటున్నారు. ఈ గదికి నాగ బంధం కూడా 
ఉండడంతో... అన్ని రక్షణ చర్యలు తీసుకున్నారు. 
ఇక ఆ గదిలో నిధులు, నిక్షేపాలకు రక్షణగా పాము 
లున్నాయని అనుకుంటున్నారు. దాంతో పాములు 
పట్టే వ్యక్తులు కూడా ఆలయంలోకి వెళ్లిన వారిలో 
ఉన్నారు. అలాగే ఎలాంటి అత్యవసర పరిస్థితులైనా 
ఎదుర్కొనేందుకు వైద్యులను కూడా అందుబాటు 
లో ఉంచారు. రతృభాండాగారం తెరిచే ప్రక్రియ 
ప్రారంభం కావడంతో ఆ యా పరిసర ప్రాంతాల్లో 
భారీ భద్రతతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 
రత్నభాండాగారంలోని సంపదను భద్రపరిచేందు 
కుపెట్టెలను కమిటీ సభ్యులు తమతో తీసుకెళ్లారు. 
ఆయా ఆభరణాలను డిజిటల్‌ డాక్యుమెంటేషన్‌ 
చేసి... అనంతరం వాటిని అక్కడి నుంచి తరలించే 
ఏర్పాట్లు చేశారు. 1978లో ఈ భాండాగారంలో 
సంపదను లెక్కించేందుకు 72 రోజుల సమయం 
పట్టింది. 


15.07.2024 | 
సోమవారం, హైదరాబాద్‌ 


రేవంత్‌ ఎ పరీక్షరాసిండని అశోక్‌ నగర్‌లో దీక్ష చేసిండు? 


విద్యార్థులను సన్నాసులంటున్న 
రేవంత్‌ సన్నాసా, రాహుల్‌ సన్నాసా? 
చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాలు వేయాలి 
ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వని మీరు 
8నెలల్లో 2లక్షల ఉద్యోగాలిస్తరా? 
సీఎం వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌ 


తెలంగాణం, హైదరాబాద్‌ (జూలై 14): గతంలో 
ఏపరీక్ష రాస్తుండని రాహుల్‌ గాంధీ రేవంత్‌ రెడ్డి ని 
రుద్యోగులతో కలిసి దీక్ష చేశారో చెప్పాలని కేటీఆర్‌ 
నిలదీశారు. అశోక్‌ నగర్‌లోని విద్యార్థులను సన్నా 


సులు అంటున్నరేవంత్‌ రెడ్డి 
నే విష 


రాహుల్‌ గాంధీ సన్నానా అనే విషయం చెప్పాల 


న్నాడు.. ఆయన ముఖ్యమంత్రిని అనే 

ర్తుంచుకొని మాట్లాడితే ఆయనకే మంచిదని 

సూచించారు. రేవంత్‌ రెడ్డికి సత్తా ఉంటే, చిత్తశుద్ధి 
స్వేత పత్ర 

సవాల్‌ విసిరారు. గ్రూప్‌ 1 మెయిన్స్‌ రేషియోను 


a3 


1:100 గతంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీని నెరవే 
ర్చాలని అన్నారు. అక్టోబర్‌, నవంబర్‌ 2023లో 
తెలంగాణ యువతను రెచ్చగొట్టి అప్పటి ప్రభుత్వా 
నికి వ్యతిరేకంగా విద్యార్దులను నిరుద్యోగులను 
రెచ్చగొట్టారని తెలిపారు. అధికారంలోకి రాగానే 
వందల నోటిఫికేషన్లు, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యో 
గాలు ఒక్క సంవత్సరంలో ఇస్తామని నమ్మబలి 
కారని అన్నారు. నోటిఫికేషన్ల తేదీలు సహా అనేక 
ప్రకటనలు కూడా ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు 
ఒకాయన ముఖ్యమంత్రి అయిండు.. ఇంకొక 
ఆయన జాతీయస్థాయిలో నాయకుడు అయిండు. 

కానీ తెలంగాణ నిరుద్యోగులకు దక్కింది శూన్యమ 


Lu] 
ని అన్నారు. కానీ ఇప్పటిదాకా ఒక్క ఉద్యోగాన్ని 
కానీ నోటిఫికేషన్‌ కానీ ఇయ్యలేదని విమర్శిం 
చారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలనే నిరుద్యోగులు 
అడుతున్నారని, రెండు లక్షల ఉద్యోగాల గురించి 
అడుగుతున్నారు... గ్రూప్‌ 2, గ్రూప్‌ 3లో పోస్టులను 
పెంచమని అడుగుతున్నారని చెప్పారు. రేవంత్‌ 
తన అడ్డగోలు వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరిం 
చుకుని యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ 
చేశారు. నిర్లక్ష్యంగా, నిర్లజ్ఞగా ముఖ్యమంత్రి తన 
స్థాయి దిగజారి, అత్యంత దివాళకోరుతనంతో 
ండిపద్దారు. నిరుద్యోగుల కోసం 
మోతీలాల్‌ని అవమానించేలా 


మాట్లాడారని అన్నారు. అశోక్‌ నగర్‌ కోచింగ్‌ 
సెంటర్లకు వెళ్లి ఉద్యోగాలు సంపాదించుకున్న 

వంత్‌ రెడ్డి అదే కోచింగ్‌ సెంటర్లను, వారిని అవ 
మానించేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం 
చేశారు. అందుకే ఈరోజు తెలంగాణ యువత భగ్గు 
మంటుందని చెప్పారు. మమ్మల్ని దించి మిమ్మల్ని 
గద్దెనెక్కించిన అదే యువత ఈరోజు మిమ్మల్ని ప్ర 
శ్నిస్తోందని అన్నారు. 8 నెలల్లో ఇప్పటిదాకా ఒక్క 
నోటిఫికేషన్‌ ఇయ్యని మీరు, మిగిలిన నాలుగు 
నెలల్లో ఏవిధంగా రెండు లక్షల నోటిఫికేషన్లు 
ఇస్తారో చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. మి 
మృల్ని వదిలిపెట్టము.. క్షేత్రంలో నిలదీస్తాం విద్యా 
ర్థులతో నిరుద్యోగులతో కలిసి కొట్లాడుతామని హె 
చ్చరించారు. ఇది రాజకీయ పార్టీల సమస్యకాదు.. 
లక్షలాది మంది యువతకు సంబంధించిన అంశం 
అని తెలిపారు. ఈ అంశంలో రేవంత్‌ రెడ్డి ఈగోకి, 
బేషజాలకు పోకుండా నిర్ణయం తీసుకోవాలని 
హితవుపలికారు. కండకావరంతో మాట్లాడడం 
రేవంత్‌ రెడ్డి ఆపాలని, రేవంత్‌ రెడ్డి నిరుద్యోగులు 
విద్యార్థులపై చేసిన తన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పా 
లని డిమాండ్‌ చేశారు. రాజకీయ నిరుద్యోగులుగా 
యువతను రెచ్చగొట్టిన రాజకీయ శక్తులు ము 
మ్మాటికీ రేవంత్‌ రెడ్డి, రాహుల్‌ గాంధీలే అంటూ 
కేటీఆర్‌ విరుచుకుపడ్డారు. 


తడిసిముద్దెన నగరం 


@ 


పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ 


తెలంగాణం, హైదరాబాద్‌ (జూలై 14): జంట 
నగరాల పరిధిలో ఆదివారం రాత్రి భారీ వర్షం 
కురిసింది. వర్షానికి రోడ్లపై భారీగా వాన నీర 
నిలిచిపోయింది. దాంతో వాహనదారులు తీవ్ర 
ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల ట్రాఫిక్‌ 
జామ్‌ అయ్యింది. నగరంలోని మారేడ్‌పల్లిలో 7.5 
సెంటీమీటర్ల వర్షాపాతం నమోదుకాగా, యూసు 
ఫ్‌గూడలో 7.4 సెంటీమీ రాబాద్‌లో 7 
షైక్‌పేటలో 6.9, శేరిలింగంపల్లిలో 6,8, ఖైరతాబా 


గ్రూప్‌ 1కు1 


ద్‌ 6.7, మారేడ్‌పల్లి 6.6, ఉప్పల్‌ 6.6, బేగంపేట 
6 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. మల్కా 
జ్‌గిరి 5.8, కూకట్‌పల్లి 5.6, రహమత్‌నగర్‌ 5.6 
వర్షాపాతం రికార్లయ్యింది. చందానగర్‌, కాప్రా. 
గాజులరామారం, కూకట్‌పల్లి, గోషామహల్‌, 
ఎల్‌బీనగర్‌, కార్వాన్‌, అల్వాల్‌, అంబర్‌పేట, మల 
క్‌పేట, సరూర్‌నగర్‌, సంతోష్‌నగర్‌, ఫలక్‌నుమా, 
రాజేంద్రనగర్‌, చాంద్రయాణగుట్ట, హయత్‌నగర్‌ 
తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిందని అధికా 
లు వివరించారు. 


7 


:100 


నిష్పత్తిలో పిలవాలి! 


వైఎస్‌ హయాంలో అలానే పిలిచారు 
ఎమ్మెల్యేగా భట్టి డిమాండ్‌ చేశారు 
ఇప్పడు ఎందుకు చేయట్లే! 

ప్రభుత్వానికి హరీష్‌ రావు బహిరంగ 
లేఖ 

తెలంగాణం, హైదరాబాద్‌ (జూలై 14): గ్రూప్స్‌, 
డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కా 
రం గురించి సీఎం రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి, 
ఎమ్మెల్యే హరీష్‌ రావు బహిరంగ లేఖ రాశారు. 
లేఖలో హరీష్‌ రావు పలు డిమాండ్లు చేశారు. 
గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు 503 ఉద్యో 
గాల భర్తీకోసం గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ ఇవ్వటం 
జరిగిందని తెలిపారు. వాటికి మరో అరవై 


వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పు 
రీక్షకి 1:100 నిష్పత్తి 


రు, 

ప్‌ 2 నోటిఫికేషన్‌లో 
న్నప్పటికీ, తదనంతరం అభ్య 
మేరకు 1:100 నిష్పత్తిలో మెయి 
న్‌స్‌కి ఎంపిక చేశారని తెలిపారు. గ్రూప్‌ 1 పరీక్ష 


అనేది యపీపీఎస్‌ఈ మాదిరిగా ప్రతి సంవత్సరం 


్స్‌ పరీక్ష కావడం 
ల్ల సంఖ్య పెరిగిందని తెలిపారు. 
1:100 నిష్పత్తిలో మెయిన్‌స్‌కి ఎంపిక చేయడం 
వల్ల తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 
తాముకలలు కన్నగ్రూప్‌ 1 ఉద్యోగాలను సాధించే 
అవకాశాలు పెరుగుతాయని సూచించారు. నేడు 
ఉపముఖ్యమంత్రిగా మీ ప్రభుత్వంలో బాధ్యతలు 
నిర్వహిస్తున్న భట్టి విక్రమార్క గతంలో కాంగ్రెస్‌ 


శాసన సః 


భాపక్ష నాయకునిగా ఉన్నప్పుడు గ్రూప్‌ 
1 మెయిన్‌స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను 
ఎంపిక చేయాలని అసెంబ్లీ వేదికగా డిమాండ్‌ 
చేసారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ వైఖరి నుంచి 
కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు తప్పుకుంటున్నదో అర్థం 
కావటం లేదని పేర్కొన్నారు. ఈరోజు మీరు అధికా 
రంలో ఉన్నారని గతంలో మీరు చేసిన డిమాండ్‌ను 
అమలు చేయగలిగే అవకాశం మీకిప్పుడు ఉంది. 
కానీ ఎందుకు చేయలేకపోతున్నారు? అని ప్రశ్నిం 
చారు. ప్రతిపక్షంలో ఉంటే ఒకమాట ఆధికారంలో 
ఉంటే వేరొకమాటగా ప్రవర్తించడం ఎందుకు ? 
అని నిలదీశారు. గతంలో ప్రకటించిన వైఖరికి 
కట్టుబడి మెయిన్‌స్‌కు 1:100 చొప్పున ఎంపిక 
చేసి ఉద్యోగార్థులకు తగిన న్యాయం చేయాలని 
డిమాండ్‌ చేశారు. గ్రూప్‌ 2కు రెండు వేల ఉద్యోగా 
3కి మూడు వేల ఉద్యోగాలు అదనంగా 
న మాటను నిలుపుకోవాల్సిన 
బాధ్యత మీ మీద ఉందని ప్రభుత్వానికి గుర్తు 
చేశారు. 


కళ్యాణ లక్ష్మి చెక్కుకు రూ.7వేలు 


కాంగ్రెస్‌ నేత చేతివాటం! 

తెలంగాణం, హైదరాబాద్‌ (జూలై 14): కళ్యాణ 
లక్ష్మి చెక్కుల పంపిణీలో కాంగ్రెస్‌ నేత చేతివాటం 
ప్రదర్శించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి 
మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన చంద్ర 
కళ అనే మహిళ ఇటీవల తన బిడ్డ పెళ్లి చేసింది 
కాగా ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయల కళ్యాణ 
లక్ష్మి చెక్కు ఇప్పిస్తానని కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ 
మీడియా కోఆర్డినేటర్‌ గడ్డం మధుకర్‌ (చోటు) 
చెప్పడంతో రూ. 7000 ఇచ్చింది. శనివారం 
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం 
ఉండగా 178 మంది లబ్దిదారుల లిస్టులో చం 
ద్రకళ పేరు కనిపించలేదు. దీంతో ఆగ్రహంతో 
అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ దగ్గర తన 
గోడు వెళ్లబోసుకుంది. హోటల్లో పనిచేస్తూ బిడ్డ 
పెళ్లి చేశానని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. 


వడ్డీకి రూ.2 లక్షలు అప్పు తెచ్చి పెళ్లి చేస్తే కళ్యాణ 
లక్ష్మి చెక్కు ఇవ్వట్లేదని కన్నీళ్లు పెట్టుకుంది. 
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చోటూను పిలిచి 
మందలించారు. 


చివరికి టికెట్‌ కొనుక్కున్న వైనం 

తెలంగాణం, హైదరాబాద్‌ (జూలై 14): రాష్ట్రం 
లో మహాలక్ష్మి పథకంలో రోజుకో పంచాయితీ 
అవుతోంది. స్సులు సరిపోకపోవడంతో 
ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటే మరోవైపు 
కంటక్టర్లకు ప్రయాణికులకు గొడవలు జరుగు 
తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో కండ 
క్టర్‌ ఓ యువతితో గొడవ పడటం వివాదాస్పదం 
అయింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 
కూకట్‌పల్లి 4 ఫేజ్‌లో ఓ మహిళ AP1 126960 


బస్‌ ఎక్కి ఆధార్‌ కార్డు చూపించింది. అయితే 
ఆధార్‌కార్డు అప్‌డేట్‌ చేసుకోకపోవడంతో ఉమ్మడి 
రాష్ట్రంలోని అడ్రస్‌ ప్రకారం..ఆదిలాబాద్‌ జిల్లా 
ఆంధ్రప్రదేశ్‌ అని ఉంది. దీంతో ఆధార్‌ కార్డులో 
తెలంగాణ అని లేదని కండక్టర్‌ యువతితో వాగ్వా 
దానికి దిగాడు. కండక్టర్‌కు వివరించే ప్రయత్నం 
చేసినప్పటికీ ఆయన వినిపించుకోలేదు. అంతే 
కాకుండా బస్సు దిగేయాలని వాదించాడు. దీంతో 

సేది లేక చివరికి డబ్బులు చెల్లించి యువతి 
టికెట్‌ కొనుగోలు చేసింది. పథకానికి సంబంధించి 
కండక్టర్లకు సరైన అవగాహన కల్పించకపోవడం 
వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా 
యని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


www.newslinetelugu.com 


తెలఅలగాణం 


తెలుగు దినపత్రిక 


అ] 


| 


ఘనంగా దారి మైసమ్మ వేడుకలు 


తెలంగాణం, కరీంనగర్‌ జూలై 14): 
సం మొదటి ఆదివారం జమ్మికుంట పట్టణంలోని 
కారు, టాక్సీ డైవర్స్‌ అండ్‌ ఓనర్స్‌ అసోసి, 
ఆధ్వర్యంలో జమ్మికుంట నుండి హుజరాబాద్‌ 
వెళ్లేదారి ఇందిరానగర్‌ లోగల దారి మైనమ్మగుడి 


EG 
Ep 
గ 
ట్‌ 


దగ్గర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ 
సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మికుంట 
పట్టణం నుండి సుదూర ప్రాంతాలకు పగలనకా, 
రాత్రనకా రోడ్డు వెంట వెళ్లే క్రమంలో ఎలాంటి 
రోడ్డు ప్రమాదాలు సంఘటనలు జరగకుండా ఎల్ల 


వేళలా దారి మైసమ్మ కాపాడుతుందని అన్నారు. 
అందుకు దారి మైసమ్మ తల్లికి గొర్రె పొట్టేలును 
బలి ఇచ్చి మొక్కు తీర్చుకున్నామని తెలిపారు. 
ఇలా మొక్కలు చెల్లించి ఉత్సవం చేయడం చాలా 
సంతోషంగా వుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 
యూనియన్‌ ప్రెసిడెంట్‌ యాంసాని శంకరయ్య, 


వైస్‌ ప్రెసిడెంట్‌ మాచర్ల వినయ్‌, కార్యదర్శిజంగిలి 


తెలంగాణం, వికారాబాద్‌ (జూలై 14) : వికా 
రాబాద్‌ జిల్లా బొంరాస్‌ పేట్‌ మండల పరిధిలోని 
మేడి చెట్టు తండా గ్రామపంచాయతీ బోడబండ 
తండాలో మారెమ్మ సీత్లా పండుగ అంగరంగ 
వైభవంగా జరుపుకున్నారు. సీత్లా పండుగ 
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు బాగా కురవాలని 
పంటలు బాగా పండాలని రాష్ట్రములో ఉన్న 


ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలని పశుసంప 


ఘనంగా సీత్లా పండుగ 


సుధాకర్‌, సహాయ కార్య 
పాటు డైవర్స్‌ అ 
రచ్చ రవిక 
అక్బర్‌, డాన్‌ శీను, బా! 
తిరుపతి, చెల్పూర్‌ సారయ్య దైవ! 


1: 
ళు 
రో 
ka 
న 
శ్ర 
[22 


దలు వృద్ధి చెందాలని కోరారు. లక్ష్మణ్‌ నాయక్‌ 
మాట్లాడుతూ తండాలో నాయకులు కార్చారి 
వారు పూజిస్తారు మన పూర్వీకుల నుండి వస 
ఈ సాంప్రదాయం మన బంజారా సోదరు! 
టికీ కూడా వారిని గౌరవిస్తూ ఈ సాంప్రదాయాన్ని 
కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు 
చిన్నలు, పెద్దలు, మహిళలు, ఉల్లాసంగా ఉత్సా 


'హంగా జరుపుకున్నారు. 


రానుకృష్ణమఠంలో ఈనెల 21న గురుపౌర్ణమి వేడుకలు 


తెలంగాణం, హైదరాబాద్‌ (జూలై 14): గు 
రుపౌర్ణమి ఉత్సవాలు ఈ నెల 21న హైదరా 
బాద్‌ దోమల్‌గూడలోని శ్రీరామకృష్ణ మఠంలో 
ఘనంగా జరుగుతాయని మఠం అధ్యక్షులు 
స్వామి బోధమయానంద తెలిపారు. ఉదయం 
సుప్రభాతంతో వేడుకలు ప్రారంభమవుతాయని 
అన్నారు. తదుపరి మంగళహారతి, భజనలతో 
ఉదయం 6.30కి దేవాలయ ప్రదక్షిణం, 7 
గంటలకి విశేషపూజ జరుగుతాయి. 9 గంటలకి 
లలితా విష్ణ సహస్రనామ పారాయణం, హోమం 
నిర్వహించనున్నారు. అనంతరం పుస్తక ఆవిష్క 


గ 


తెలంగాణం, వికారాబాద్‌ (జూలై 14) : వికారా 
బాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం నాయకులు 
ఆర్‌ గుర్నాథ్‌ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన 
దౌల్తాబాద్‌ మండల నాయకులు. తెలంగాణ 
రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఆర్‌ 
గుర్నాథ్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో హైదరా 
బాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం 
అందించి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు 


రణ తర్వాత గురుపౌర్ణమి విశిష్టతపై స్వామి 
బోధమయానంద ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 
చలనచిత్ర ప్రదర్శన, భక్తి సంగీత కార్యక్రమాల 
ను నిర్వహిస్తున్నామని అన్నారు. సాయంత్రం 6 
గంటలకు భక్తులు, వాలంటీర్స్‌ వేద పారాయణ 
జరగనుంది. 6.45కి ఆరాత్రికం, ప్రత్యేక 
భజనలతో ముగుస్తాయని వెల్లడించారు. ఈ 
కార్యక్రమంలో రామకృష్ణ 
అధిక సంఖ్యలో పాల్గొని మూర్తిత్రయం కృపకు 
పాత్రులు కావాలని స్వామి బోధమయానంద 
కోరారు. 


స్తీ 


కార్పొరేషన్‌ చైర్మన్‌ని కలిసిన నాయకులు 


తెలిపారు. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్‌ మం! 


నరోత్తంరెడ్డి,భ లే 
గోపాల్‌, మాజీ ఎంపిటిసిలు కేశవరెడ్డి, జ 


గౌడ్‌, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు 


పీర్ల చావడిలో ప్రార్థనలు చేసిన మాజీ ఎమ్మెల్యే 


తెలంగాణం, కొల్లాపూర్‌ (జూలై 14) : కొల్లా 
పూర్‌ నియోజక వర్గ పరిధిలోని కోడేరు మండల 
కేంద్రంలో మొహరం పండుగ సందర్భంగా 
నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్‌ 
రెడ్డి గ్రామంలో ఉన్న పీర్ల చావడిలో ప్రత్యేక ప్రా 
ర్థనలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకుకున్నారు. 
అనంతరం మాట్లాడుతూ వర్షాలు సకాలంలో 


పడి రైతులకు మంచి పంటలు పండి సుఖసంతో 
షాలతో ఉండాలని పీర్లకు మొక్కానని తెలిపారు. 
కార్యకర్తలతో సమావేశమయ్యి కార్యకర్తల సమ 
స్యలు అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే 
తో పాటు నియోజక వర్గ బీఆర్‌ఎస్‌ మాజీ ప్రజా 
ప్రతినిధులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు 
పాల్గొన్నారు 


మా ఇల్లు బీటలు 
వారుతోంది సారు 


నా పొలంలో పెద్ద పెద్ద 
రాళ్ళు పడుతున్నయి 


తెలంగాణం, వెల్లటూర్‌ (జూలై 14) : జగిత్యాల 


జిల్లా వెల్లటూర్‌ మండల కేంద్రంలోని గుట్టల బ్లా 


ఆధారంగా చేసుకుని తమపంట పొలాలను సాగు 


చేసుకుంటున్నారు. అక్కడ అతి 
ఆహ్లాదకరమైన వాతావరణంతో కూ 
ఎకరాల గల పంట పొలాలు ఉన్నాయి. రై 


య భూములను సా 


ఆ పంటపొలాల పక్కకు సుమారు ఓ 500 నుండి 
600 మీటర్ల దూరంలో ఉన్న కొన్ని స్టోన్‌ క్రషర్లు 
తమ వ్యాపారం కోసం గుట్టలను తవ్వుతున్నారు. 
తాజాగా ఓ రైతు పొలంలో అక్కడ పేల్చిన బ్లాస్టిం 
గ్స్‌ వల్ల పెద్ద బండ రాళ్ళు వచ్చిపడ్డాయి. గతంలో 


చా! ఇలా జరిగిందని, మేము పొలాల్లో 
వ్యవసాయ మయంలో ఆ బం 


ది అని రైతు 


చేసి ఆ బ్లాస్టిం 


హామీలను నెరవేర్ణకపోవడం సిగ్గుచేటు 


బీజేపీ వరంగల్‌ జిల్లా కార్యదర్శి 
మొలుగూరి శ్రీనివాస్‌ 


తెలంగాణం, సంగెం (జూలై 14) : ఆరు గ్యా 
రెంటీల పేరుతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన 
పార్టీ కాంగ్రెస్‌ అని వరంగల్‌ జిల్లా కార్యద! 


వుసేలేదు 
బిడి సాయం 
15000 వృద్దులకు 2000 నుండి 4000 పెంచు 
ని రైతులకు వరికి 500 బోనస్‌ వ్యవసాయ 
కూలీలకు 12000 రూపాయలు ఇలాంటి ఎన్నో 


హామీలు ఇచ్చి అమలు చేయకుండా రైతుల బ్రతు 


రు. భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఎప్పటికీ 
అండగా ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 
నరేంద్ర మోడీ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ 


మహిళా 


ూళలకు మాతృ వందన 
8 6000సాయం గ్రా 
90% నిధులు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర 
దని అన్నారు. కాంగ్రెస్‌ 
పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా 
ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు 


పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి 


తెలంగాణం, కరీంనగర్‌ (జూలై 14) : కరీం 


నగర్‌ జిల్లా జమ్మికుంట మండలం శంభునిపల్లి 


గ్రామంలో ఆ గ్రామ ప్రజా ప్రతినిధియే పేకాటక్షబ్‌ 


నిపల్లికి చెందిన వెంకట్‌ రెడ్డి ఆ గ్రామ 
్చంచ్‌ మాత్రమే గాక మండల సర్వ 
ఫోరం అధ్యక్షుడుగా కూడా ఇటీవలనే షః 
అతడు అధికార పార్టీ చెందిన 


ండలంలో చలామణి అవుతూ, 


డడంతో పలు మార్లు జాగ్రత్త 
పట్టుబడడంలో కొంత ఆలస 
స్థానిక పోలీసులను నమ్మక కొందరు టాస్క్‌ 


కానీ అతనిని పేకాట 


గ్స్‌ను ఆపండి బ్లాస్టింగ్‌ ప్రకంపనల వల్ల మా ఇల్లు 
బీటలు వారుతుంది సారు, మాకు ప్రాణహాని ఉంది 
అనిఆ రైతు అవేదన వ్యక్తం చేస్తున్నాడు. 

అప్పాల లింగయ్య : రైతు వెల్లటూర్‌ గ్రామానికి 
చెందిన అప్పాల లింగయ్య తన ఆవదన వ్యక్తం 
చేస్తూ మాట్లాడాడు. నాకు అర ఎకరం భూమి 
ఉంది ఇక్కడ దాన్ని సాగు చేసుకుంటూ జీవనం 
సాగిస్తున్నాను. వానాకాలం పంట వడ్లు తడవ 
కుండా ఇక్కడ చిన్న ఇల్లు కట్టించుకున్నాను. ఈ 


తెలంగాణం, జూలూరుపాడు (జులై 14) : 
జూలూరుపాడు వెంగన్నపాలెం గ్రామంలో 

గ్‌ జ్‌ పార్టీ 
జూలూరుపాడు మండల అధ్యక్షులు తంబర్ల 
నరసింహారావు మాట్లాడుతూ మండలంలో 
ఉన్నటువంటి నిరుద్యోగులకు మిషన్‌ భగీరథలో 
జెర్‌ స్కోరింగ్‌ విధానంలో ప రేటర్లుగా 
ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన 


అన్నారు. మండలంలో వేరే జిల్లాల నుంచి వచ్చి 


పంపు ఆపరేటర్లుగా జూలూరుపాడు మండ 
లంలోని పని చేస్తున్నటువంటి జెర్‌ స్కోరింగ్‌ 
విధానం ఏదైతే ఉందో అదే విధంగా జూలూరు 
న్నటువంటి నిరుద్యోగుల 
జెర్‌ స్కోరింగ్‌ విధానంలో 
మిషన్‌ భగీరథ లో పని చేసుకునే అవకాశం 


కల్పించాలని ఎల్‌ అండ్‌ టి సి కంపెనీని 


15.07.2024 
సోమవారం, హైదరాబాద్‌ క 


ఆపండి 


| 
పక్కన ఓ అర కిలోమీటర్‌ దూరంలో ఉన్నస్టోన్‌ క్ర 
షర్స్‌ బ్లాస్టింగ్స్‌ ను విచ్చలవిడిగా లేపడం వలన నా 
ఇల్లు ఇప్పుడు బీటలు వారింది, నాకు రెండు ఎడ్లు 
ఉన్నాయి అవ్విటిని ఇక్కడే పెంచుతున్నాను. ఈ బ్లా 


స్ట్రింగ్స్‌ ను లేపడం వలన పెద్ద పెద్ద రాళ్ళు వచ్చి నా 


పొలంలో పడుతున్నాయి. రేపు వ్యవసాయం చేస్తు 
న్నసమయంలో నాకు నా ఏడ్లకు ఏమైనా జరిగితే 
ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. నా ఇల్లు 
బీటలు వారి ఒక పక్క గోడ కూలింది. ఈ బ్లాస్టిం 
గ్‌ ను ఆపండి. వీటిని అపడం వలన ఎన్నోవందల 
ఎకరా! 


లు సాగు చేసేరైతులకు మీరు సాయం చేసిన 


ట్లు అవుతుంది రైతు కన్నీళ్లతో వేడుకుంటున్నాడు. 


MR | 


అవకాశం కల్పించండి..! 


కోరారు. ఈ మండలంలో ఉన్న నిరుద్యోగులకు 
వేరే మండలంలో అవకాశం కల్పించకుండా 
ఇదే మండలంలో వేరే మండలంలో ఏరే జిల్లాలో 
ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశా 
లు కల్పించడం ఎంతవరకు కరెక్ట్‌ అని ఆయన 
ప్రశ్నించారు. మండలంలో ఉన్నటువంటి నిరు 
ద్యోగులకు మిషన్‌ భగీరథలో పంపు ఆపరేట 
ర్‌గా వేరే మండలంలోనైనా ఇదే మండలంలో 
నైనా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన 
అన్నారు. లేని పక్షంలో మండలంలో పార్టీలన్ని 
పుకొని కుల సంఘాల అన్నిటిని కలుపు 
కొని దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేస్తా 
మని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 
కొమ్మిగిరి, కామేశ్వరరావు, చంగల, నాగరాజు, 
కాకటి, నరేందర్‌, ఎన్‌, రమేష్‌, కె, వెంకట్‌, 
పవన్‌, తదితరులు పాల్గొన్నారు 


బస్టాండ్‌ లేక ప్రయాణికులకు తప్పని తిప్పలు 


పట్టనట్లు వ్యవహరిస్తున్నలధికారులు 
పణ క్త 


తెలంగాణం, కమలపూర్‌ (జులై 14) : హనుమ 


కొండజిల్లాకమలపూర్‌ బస్టాండ్‌ నిర్మాణం పనులు 
గత కొన్ని సంవత్సరాల గడుస్తున్న ఎక్కడికక్కడే 
నిలిచిపోయాయి. గత ప్రభుత్వం భూమి పూజ 
చేయగా ఇంకా పూర్తికాక బస్టాండ్‌ అసంపూర్తిగా 
ఉండడంతో ప్రయాణికులు తీవ్ర 
పడుతున్నారు. మండల కేంద్రంలో బస్టాండ్‌ లో 
ప్రయాణికులు వెళ్లకుండా నిరుపయోగంగా ఉన్న 
వాహనాలకు అడ్డాగా మారింది. ఈ ఆర్టీసీ 
డ్‌ను ఉన్నతాధికారులకు ఈ నిర్మాణ; 
చేయాలని ఎన్నిసార్లు తెలిపిన పట్టించుకోవడం 
లేదు. గత పది సంవత్సరాల నుండి తెలంగాణ 
రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఉన్నా కూడా ఈ 
బస్టాండ్‌ నిర్మాణం పనులు పూర్తికాలేదు. నేడు 
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో వచ్చిన కూడా 
స్టాండ్‌ నిర్మాణం 


ప్రజలు ఆరోపణలు 
మండల కేంద్రంలో 
నిధులు అధికారు! 


 బస్టాండ్‌ను ప్రజాప్రతి 
ంతో ఈ పనులు నిరు 


పయోగంగా మారింది. దీంతో నిత్యం ఏదో ఒక 


పనిమీద మండల కేంద్రానికి వచ్చిన చుట్టుపక్కల 
ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవు 
తున్నారు. జూన్‌ మాసంలో మరోవైపు పాఠశాల 


తిరిగి ప్రారంభం కావడంతో విద్యార్థులు అవస్థలు 
పడుతున్నారు. విద్యార్థులు బస్టాండ్‌ నిర్మాణం 
సక్రమంగా లేకపోవడంతో రాత్రి సమయంలో 
కూడా రోడ్‌ పైనే బస్సు కోసం వేచి చూడాల్సిన 
దుస్థితి నెలకొన్నది. దీంతో ఒకవైపు విద్యార్థులు 
మరొక ప్రయాణికులు నిత్యం నరకం చూడాల్సిన 
పరిస్థితి మండల కేంద్రంలో కనబడుతూనే ఉంది 
ఇట్టి విషయంపై ఉన్నత అధికారులకు తెలిపిన 
పట్టించుకోకపోవడం ఏంటని ప్రజలు ఆరోపణలు 
చేస్తున్నారు. కమలాపూర్‌ మండలంలోని ఉప్పల్‌, 
అంబాల, వంగపల్లి, కనిపర్తి తో పాటు వివిధ 
గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు ప్రయాణికులు 
బస్టాండ్‌ సరిగా లేకపోవడంతో వర్షానికి మరియు 
ఎండకు ఎక్కడ ఉండాలో తెలియని స్థితి నెలకొన్న 
ది.ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, పంచాయతీ 
కార్యదర్శులు కూడా తెలిపిన పట్టించుకోవడం 
లేదని మండల ప్రజలు అరోపిస్తున్నారు. వెంటనే 
బస్టాండ్‌ నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులో 
కిలేవాలని ప్రయాణికులు కోరుతున్నారు. 


తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు 


ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ 


తెలంగాణం, రాజేంద్రనగర్‌ (జులై 14): బోనాల 
పండుగ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ 
రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలోని అన్ని డివి 
జన్లా 68 అమ్మవారి దేవాలయలకు మంజూరు 
అయినా 20.06 లక్షల చెక్కు లని ఎస్‌ఎఫ్‌సీ 
చైర్మన్‌ రాజయ్యతో కలసి ఆలయ కమిటీ నిర్వాహ 
కులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే 


మాట్లాడుతూ ప్రభుత్వం బోనాల పండుగను ప్రతి 
ష్టాత్మకంగా తీసుకొని అన్ని ఆలయాలకు నిధులు 
మంజూరు చేయడం జరిగందన్నారు. రాజేంద్రన 
గర్‌ నియోజక వర్గ ప్రజలంత భక్తి శ్రద్ధలతో బోనాల 
పండుగను జరుపుకోవాలని, భక్తులకు ఎటువంటి 
అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహ 
కులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.ఈ 
కార్యక్రమంలో సంబంధిత అధికారులు,ఆలయాల 
నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. 


నిరోపయోగంగా డబుల్‌ బెడ్రూం ఇండ్లు 


అర్హులను గుర్తించి వారికి 
కేటాయించాలని డిమాండ్‌ 
మాజీ జడ్సీటీసీ సభ్యులు డాక్టర్‌. 
బె 
శ్రీరామ్‌ శ్యామ్‌ 
తెలంగాణం, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట 
(జులై 14) : కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మాజీ 
జద్బీటీసీ సభ్యులు డాక్టర్‌. శ్రీరామ్‌ శ్యామ్‌ తన 
కార్యాలయంలో విలేకరుల సమావేశ నిర్వహిం 
చారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 
గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలి ముఖ్య 
మంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు ప్రభుత్వం 
తెలంగాణ రాష్ట్రంలో డబల్‌ బెడ్రూం నిర్మాణ 
పథకాన్ని ఏర్పాటు చేశారని సందర్భంగా గుర్తు 
చేశారు. అందులో భాగంగా హుజురాబాద్‌ ని 
యోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ 
హుజురాబాద్‌ నియోజకవర్గం వందల సంఖ్యలో 


డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను నిర్మించడం జరిగింది. 
కానీ ఇప్పటివరకు కూడా డబల్‌ బెడ్‌ రూమ్‌ నిరు 


పేదలకు పంచకపోవడం మూలంగా అనేకమంది 
నిరుపేదలు కిరాయి ఇళ్లల్లో జీవనంకొనసాగిస్తు 
న్నారని అన్నారు. అదే విధంగా జమ్మికుంట 
పట్టణంలో ధర్మారం, కొత్త మార్కెట్‌ వద్ద వందల 
కొద్ది డబుల్‌ బెడ్‌ రూమ్‌ నిర్మించినప్పుడు కూడా 
వాటిని పంచకపోవడం మూలంగా అసాంఘిక 
కారణాలకు అడ్డాగా మారాయని వారు ఆవేదన 
వ్యక్తం చేశారు. ఇవే కాకుండా హుజురాబాద్‌ 
నియోజకవర్గం నిర్మించిన అన్ని రెండు పడకల 
గదుల ఇండ్లను పంచాలని డిమాండ్‌ చేశారు. 


మహంకాళి ఆలయంలో పూజలు చేసిన హరీష్‌ రావు 


అమ్మదయ అందరి మీద ఉండాలి 


తెలంగాణం, గజ్వేల్‌ ( జులై 14): ఆషాడం 
బోనాల సందర్భంగా గజ్వేల్‌ పట్టణంలోని 
మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు ని 
ర్వహించారు. మాజీ మంత్రి, సిద్ధిపేట బీఆర్‌ఎస్‌ 
ఎమ్మెల్యే హరీష్‌ రావు ఈ పూజా కార్యక్రమానికి 
హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారి 
బోనం ఎత్తుకున్నారు. అమ్మవారికి బోనం సమ 
ర్చించి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని 
అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సంద 
రృంగా మీడియాతో మాట్లాడిన హరీష్‌ రావు... 


ప్రభుత్వ హామీల అ 


తెలంగాణం, పెద్దపల్లి జిల్లా (జూలై 14) 
సీపీఐ (ఎం.ఎల్‌) మాస్‌ లైన్‌ ప్రజా పంథా కరీం 
నగర్‌ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్‌ 
ఆదివారం గోదావరిఖని ఐఎఫ్టియు కార్యాలయంలో 
సిపిఐ ఎంఎల్‌ మాస్‌ లైన్‌ ప్రజా పంథా జిల్లా కమిటీ 
సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 
ధర్నాలకు సంబంధించి కర పత్రాన్ని ఆవిష్కరించ 
డం జరిగింది. ప్రభుత్వ హామీల అమలుకై 2024 
జూలై 22న తహశీల్దార్‌ ఆఫీసులు, 29న కలెక్టరేట్స్‌ 
ధర్నాలకి నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి 
సిపిఐ ఎంఎల్‌ మాస్‌ లైన్‌ ప్రజా పంథా కరీంనగర్‌ 
ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్‌ పాల్గొని 
మాట్లాడుతూ రేషన్‌ కార్డులు, కొత్త పెన్షన్లు, ఇళ్లు, 
ఇళ్ళుస్థలాలు, తదితర అనేక సమస్యల పరిష్కారం 
కోసం పేద ప్రజలు సంవత్సరాల తరబడి ఎదురు 
చూస్తున్నారు. వృద్దులవుతూ, తమ పిల్లలు పెరిగి 
పెద్దవాళ్ళయి, పెండ్లిలయ్యి వేరుపడి బతుకుతు 
న్న పేద జీవులు వీటి కోసం అలమటిస్తున్నారు 
అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి 
ఎన్నో వాగ్గానాలు వేసింది. ఆరు గ్యారంటీలు, 
ఇంకా ఎన్నో హామీలు మానిఫెస్టోలో ఇచ్చింది. 
రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం 
వచ్చి నెలలు పూర్తి కావస్తున్నది. ఇచ్చిన వాగ్దానాల 
అమలుకు నోచుకోవడం లేదు అన్నారు. నిరుద్యోగ 
భాళీలన్నింటిపై శ్వేతపత్రం ప్రకటించి వారికి 


ఆలయ కమిటీ ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి 
చేసిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షా 
భావ పరిస్థితి నెలకొందని అన్నారు. మహంకాళి 
అమ్మదయతో మంచి వర్షాలు పడాలని కోరుకుం 
టున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంతాలు, 
పట్టింపులకు పోకుండా వెంటనే మేడిగడ్డ ప్రాజెక్ట్‌ 
నుంచి నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని 
సూచించారు. సాగునీటికి , తాగునీటికి ఇబ్బంది 
రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్ర 
మంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ ఫారెస్ట్‌ కా 
స్పిరేషన్‌ చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి, గజ్వేల్‌ మున్సిపల్‌ 
చైర్మన్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 


పొలిటికల్‌ ౫ NEW 


POLITICAL 


15.07.2024 
సోమవారం, హైదరాబాద్‌ 


వనవాసీ కళ్యాణ పరిషత్‌కు భూ వితరణ 


దాతృత్వం చాటుకున్న 
జవ్వాది కుటుంబం 


తెలంగాణం, చర్ల (జూలై 14) : భద్రాద్రి కొ, 
గూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని వన 
కళ్యాణ పరిషత్‌కు చర్లకు చెందిన జవ్వాది 
కుటుంబ సభ్యులు కోదండ రాంబాబు, సుమతిరా 
మ్‌ దంపతులు భూవితరణచేశారు. గత ఇరువయి 
సంవత్సరాలుగా చర్లలో వనవాసీ సంస్థను ఏర్పాటు 
చేసి కొమరం భీం విద్యార్థి నిలయం ద్వారా వందల 
మంది ఆదివాసీ విద్యార్థులకు వసతి కల్పించారు. 
సంస్థ క్రమ శిక్షణతో పాటు దేశంపై ప్రేమాభిమా 
నం కలిగించి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దింది. 
వృత్తిరీత్యా గుంటూరులో స్టిరపడిన కోదండ 
రాంబాబు దంపతులు వనవాసీ కళ్యాణ పరిషత్‌ 
సేవలకు ముగ్దుడయి తాను పుట్టిన జన్మభూమికి 
ఎంతో కొంత సేవ చేయాలని తలిచారు. చర్లలోని 
తన పట్టాభూమిలో 30 లక్షల విలువ చేసే 10 
సెంట్ల భూమిని కోదండ రాంబాబు తల్లి,తండ్రులు 
జవ్వాది నారాయణమూర్తిజయలక్ష్మిల జ్ఞాపకా 
రం సంస్థకు విరాళంగా అందచేసారు. ఆదివారం 
జరిగిన కార్యక్రమంలో భూమికి దస్తావేజులను తన 
సోదరుడు జవ్వాది జయకుమార్‌ చేతుల మీదుగా 
వనవాసీ దక్షణ క్షేత్ర సంఘటన మంత్రి శివరా 
మకృష్ణ, తెలంగాణా ప్రాంత సంఘటనా మంత్రి 
వేముక ఆంజనేయులు, సహప్రాంత సంఘటనా 


త్త 
నే 


కార్యదర్శి షహమీర్‌ శ్రీనివాస్‌లకు అందచేసారు 
ఈనందర్భంగా వారు మాట్లాడుతూ ధనం అందరి 
దగ్గర ఉంటుందని సేవా గుణం కొందరిలోనే ఉం 
టుందన్నారు. సంస్థ సేవలను గుర్తించి వితరణ 
అందచేయడం సంతోషకరమన్నారు. 

దాతల ఆశయానికి అనుగుణంగా త్వరలో 
స్థలంలో పేద మహిళల కొరకు కుట్టు మిషన్‌ 
కేంద్రంతో పాటు కంప్యూటర్‌ శిక్షణ కేంద్రం 
ఏర్పాటు చేసి స్వయం ఉపాది కల్పించేలా కృషి 


చేస్తామన్నారు. అనంతరం బాలికల కొరకు వసతి 
గృహం నెలకొల్పి బాలికా విద్యనందించేలా చొర 
వచూపుతామన్నారు. జవ్వాది జయకుమార్‌తో 
పాటు స్థల దాతలు కోదండ రాంబాబు, సుమతీ 
రామ్‌ దంపతులు మాట్లాడుతూ ఇప్పటికే తమ 
కుటుంబం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు 
చేపట్టిన విషయాన్ని గుర్తుచేసారు. ప్రతి ఒక్కరూ 
సేవాభావం కలిగి ఉండి సమాజ శ్రేయస్సు కొరకు 
ఉపయోగకరమయిన కార్యక్రమాలు చేపట్టాల 


న్నారు. అనంతరం జయకుమార్‌ తో పాటు స్థల 
దాతలను వనవాసీ భాద్యులు శాలువాతో సన్మానిం 
చారు.కార్యక్రమంలో ప్రాంత మహిళా కార్యకారిణి 
పెద్దాడ ఆశాలత, జవ్వాది కుటుంబ సభ్యులు రవి 
కుమార్‌,మురళీకృష్ణ శ్రీకాంత్‌, పూర్ణిమ, శ్రీనివాస్‌. 
వనవాసీ ప్రతినిదులు కోరం సూర్యనారాయణ, 
తాటి పాపారావు. బంద స్వరూప, రామ్‌ లక్ష్మన్‌, 
వేములపల్లి ప్రవీణ్‌, గొంది శోభన్‌, ప్రసన్నకోరం 
రామారావు పాల్గొన్నారు. 


ఉపాధి హామీ కూలీ రేట్లను పెంచాలి 


తెలంగాణం, హుజూర్‌నగర్‌ (జూలై 
14):మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ 
పథకంలో పనిచేస్తున్న కూలీలకు సంవత్సరాని 
కి రెండు వందల రోజులు పని కల్పించడంతో 
పాటు రోజుకు 700 రూపాయల కూలి ఇవ్వా 
లని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 
సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ 
ధనుంజయ నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞ 
ప్తి చేశారు. ఆదివారం నాడు ఆయన హుజూర్‌ 
నగర్‌ సీపీఐ కార్యాలయం అనుమాల లింగయ్య 
భవన్‌ నుంచి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో 
తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీ 
ర్యం చేసేందుకు నరేంద్ర మోడీ నేతృత్వంలోని 
ఎన్టీఏ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అన్నారు. 

కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రను తెలంగాణ 
వ్యవసాయ కార్మిక సంఘం సాగనివ్వ బోదని, 
ఇందుకు జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీలను 


pr ily 


అండగా నిలిచిన స్నేహితులు 


తెలంగాణం, తిరుమలగిరి (జూలై 14): 
ఇటీవల కాలంలో బానోతు రాజమ్మ 9 తారీకు 
అర్థరాత్రి గుండెపోటు తో బాధపడుతు చనిపో 
యింది. విషయం తెలుసుకున్న బానోత్‌ సురేష్‌ 
వాళ్ళ స్నేహితులు మర్రికుంట తండ గ్రామానికి 


స్నేహితుని తల్లి గుండె పోటుతో మృతి 


సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని 
ఆయన హెచ్చరించారు. ఉపాధి హామీ చట్టం 
పనుల్లో పౌరుల పర్యవేక్షణ, పారదర్శకత 
పెంచేందుకు 2021 మే లో కేంద్ర గ్రామీణ 
అభివృద్ది శాఖ నేషనల్‌ మొబైల్‌ మానటరింగ్‌ 
సాఫ్ట్‌ వేర్‌ ప్రారంభించారని అన్నారు. రోజుకు 
రెండుసార్లు ఫోటోలు అప్‌ లోడ్‌, జియో ట్యాగ్‌ 
లతో కూడిన కార్మికుల హాజరును రికార్డు 
చేయాల్సి ఉండడంతో అనేక సమస్యలు ఎదుర 
వుతున్నాయని, దేశంలో అనేక చోట్ల నెట్‌ వర్క్‌ 
అందుబాటులో లేకపోవడంతో కొన్ని సందర్భా 
ల్లో సెల్లులో నెట్టు పనిచేయకపోవడం లాంటి కా 
రణాలతో సరైన సమయంలో హాజరు నమోదు 
చేయడం కష్టతరంగా మారిందని అన్నారు. 
60 ఏళ్ళు నిండిన ఉపాధి కూలీలకు నెలకు 
6000 చొప్పున పింఛన్‌ అందించాలని ఆయన 
డిమాండ్‌ చేశారు. 


వ్‌ 


వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి రాజమ్మ చి 
త్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 
సురేష్‌ తో కలసి చదువుకున్న తోటి స్నేహితులు 
5000 వేల రూపాయలు వారి ఇంటికి వెళ్లి అం 
దచేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి శ్రీకాంత్‌, 
రెడ్డబోయిన నరేష్‌, టేక్య నగేష్‌, కుటుంబ సభ్యులు 
తదితరులు పాల్గొన్నారు 


క్యాలెండర్‌ ప్రకటించి భర్తీ చేయాలని డిమాండ్‌ 
చేశారు. ప్రభుత్వం ప్రజా డిమాండ్ల పరిష్కారం 
కోసం తక్షణమే పూనుకోవాలని డిమాండ్‌ చేశారు. 
ఈ డిమాండ్ల సాధన కోసం సీపీఐ (ఎం.ఎల్‌)మాస్‌ 
ప్రజా పంథా రాష్ట్ర వ్యాప్తంగా దశల వారి ఆందోళ 
నలు నిర్వహించాలని భావించింది. ఈ డిమాండ్ల 


సాధన కోసం 2024 జూలై 22వ తేదీన తహళీల్దా 
ర్‌ కార్యాలయాల ముందు ధర్నాలు, ప్రదర్శనలు, 
జూలై 29వ తేదీన కలెక్టరేట్స్‌ ముందు ప్రదర్శనలు, 
ధర్నాలు చేయాలని నిర్ణయించింది. వీటిలో అన్ని 
మ్లాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని 
పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్‌ 


మాస్‌ లైన్‌ ప్రజా పంథా పెద్దపెల్లి డివిజన్‌ కార్య 
దర్శి తోకల రమేష్‌, అంతర్గా మండల కార్యదర్శి 
గుమ్మడి వెంకన్నజిల్లా నాయకులు ఆడెపు శంకర్‌, 
మార్త రాములు, గొల్లపల్లి చంద్రయ్య, గూడూరు 
వైకుంఠం, పెండ్యాల రమేష్‌, కోడిపుంజుల లక్ష్మి 
తదితరులు పాల్గొన్నారు. 


పాఠశాలలో ఉచిత మెగా హెల్త్‌ క్యాంపు 


తెలంగాణం, రామకృష్ణాపుర్‌ (జులై 14): 
మంచిర్యాల జిల్లా రామకృష్ణాపుర్‌లోని తవక్కల్‌ 
ఉన్నత పాఠశాలలో ఆదివారం మంచిర్యాల 
లోని మాక్స్‌ కేర్‌ రాఘవేంద్ర పిల్లల హాస్పిటల్‌ 
వారి సహకారం తో ఉచిత మెగా హెల్త్‌ క్యాంపు 
నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య 
అతిథులుగా తవక్కల్‌ విద్యా సంస్థల అధినేత 
అబ్బుల్‌ అజీజ్‌, పట్టణ ఎస్‌ ఐ రాజశేఖర్‌ , ముని 
సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ స్థానిక కౌన్సిలర్లు పా 
ల్లొన్నారు. ఈ క్యాంప్‌లో డాక్టర్‌ తేజస్విని జనరల్‌ 
ఫీషియన్‌, డాక్టర్‌ నాగరాజు క్రిటికల్‌ కేర్‌ అండ్‌ 
అనస్తేసియా, ఎం. సతీష్‌ కుమార్‌ పిల్లల వైద్య 
నిపుణులు, జి, లక్మిస్త్రీల వైద్య నిపుణులు మరియు 
ఎన్‌, శ్రీకర్‌ రావు జనరల్‌ సర్జన్‌ పాల్గొని దాదాపు 
700 మంది కి ట్రీట్మెంట్‌ అందించారు. ఈ కా 
ర్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు అబ్బుల్‌ 
అజీజ్‌ , ఎస్‌ ఐ రాజశేఖర్‌ మాట్లాడుతూ వర్షా 
0లో ప్రజలకు ఎంతో అవసరమైన 


వైద్య సేవలు, దాదాపు లక్ష రూపాయల విలువైన 
మందులు ఉచితంగా అందివ్వడానికి ముందుకు 
రావడాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 
పాల్గొన్న ప్రతి ఒక్కరికి హెల్త్‌ కార్డ్‌ ఇచ్చామని 
తెలిపారు. ఈ కార్డ్‌ ఉన్న వారికి ఈ సంవత్సరం 
లో 12 సార్లు మాక్స్‌ కేర్‌ హాస్పిటల్‌ లో ఓపి ఫీజు 
తీసుకోవడం జరగదని తెలియచేశారు. ఈ కా 
ర్యక్రమంలో వైద్య సేవలు అందించిన డాక్టర్స్‌ 
మాట్లాడుతూ తమకు రామకృష్ణాపుర్‌ పట్టణ 
ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడానికి 
వేదికను, వచ్చిన ప్రజలందరికీ స్నాక్స్‌ ఇచ్చిన 
తవక్కల్‌ పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు 
తెలియచేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సేవలు 
పొందిన ప్రజలు మాట్లాడుతూ ఇలాంటి మంచి 
కార్యక్రమంను నిర్వహించిన తవక్కల్‌ పాఠశాల 
యాజమాన్యం కు మరియు మాక్స్‌ కేర్‌ హాస్పిటల్‌ 
రాఘవేంద్ర హాస్పిటల్‌ యాజమాన్యానికి కృతజ్ఞ 
తలు తెలియచేశారు. 


ఉప ముఖ్యమంత్రి ని కలిసిన ప్రభుత్వ విప్‌ 


తెలంగాణం, రుద్రంగి, (జూలై 14) : రాజన్న 
సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని 
33/11 KV సబ్‌ స్టేషన్‌ ను 132/33 KV సబ్‌ 
స్టేషన్‌ గా అప్‌ గ్రేడ్‌ చేయవలసిందిగా తెలంగాణ 
ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్‌ శాఖ మంత్రి 
మల్లు భట్టి విక్రమార్క ను ఆదివారం జ్యోతిరావు 
పూలే ప్రజా భవన్‌ లో ప్రభుత్వ విప్‌, వేముల 


జు! థ 


వాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్‌ కలిసారు. 
లో వోల్టేజ్‌, ఓవర్‌ లోడ్‌ కారణంగా రైతులు, 
ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సబ్‌ స్టే 
షన్లను అప్‌ గ్రేడ్‌ చేయవలసిందిగా కోరారు. 
దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని, 
త్వరలోనే అప్‌ గ్రేడ్‌ చేస్తామని హామీ ఇచ్చినట్టు 
ఆది శ్రీనివాస్‌ తెలిపారు 


ప్రభుత్వం హామీలను అమలు చేయాలి 


సీపీఎం జిల్లా కార్యదర్శి 
వర్ణం పర్వతాలు 


తెలంగాణం, కొల్లాపూర్‌ (జూలై 14): కొల్లా 
పూర్‌ మండలం, నార్లాపూర్‌ గ్రామంలో సీపీఎం 
పార్టీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం 
ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా 
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు మా 
ష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో 
గిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం 


ప్రదర్శిస్తుందని వారు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 


మీలను అమలు చేయాలని ఈ సందర్భంగా ప్ర 


st 
(a 
క్ట 
a 
5 
నే 
న్‌! 
k] 


x 3 
£9 


tt 

3 
గ 

E్ల 

ol 

[23 

[s3 

3 


రైతులకు సకాలంలో రుణాలు 
అందక పైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించ 


డం ద్వారా నష్టపోతున్నారు కాబట్టి ప్రభుత్వం 


తక్షణమే రైతు రుణమాఫీ అమలు చేసి కొత్త 
రుణాలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ 
చేశారు అదేవిధంగా రైతు భరోసా పథకాన్నిఎన్ని 
కల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఎకరాకు 
15వేల రూపాయలు తక్షణమే మంజూరు 
చేయాలని వారు అన్నారు. అలాగే అర్హులందరి 
కీ రేషన్‌ కార్డులు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని 
డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపిఎం 
పార్టీ కోడేరు మండల కార్యదర్శి నరసింహ, 
కొల్లాపూర్‌ మండల కార్యదర్శి బి శివవర్మ, పెద్ద 
కొలపల్లి మండల కార్యదర్శి దశరథం, మండల 
కమిటీ సభ్యులు బాలపీర్‌, కిరణ్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా 
కార్యదర్శి తారా సింగ్‌, మండల నాయకులు 
అశోక్‌ సురేందర్‌, సత్యం శంకర్చాలు నాయక్‌ 
తదితరులు పాల్గొన్నారు. 


న్‌ rt 

రోడపె నాటు 
Me. Cea) 

తెలిపిన డబల్‌ బెడ్‌ రూమ్‌ వాసులు 


తెలంగాణం, ఖమ్మం (జూలై 14): ఖమ్మం జిల్లా 
వేంసూరు మండల పరిధిలోని వేంసూరు గ్రామ 
పంచాయతీ లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ వాసులకు 
గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు 
మొత్తం బురదమయమై మోటార్‌ సైకిల్‌ గాని 
,ఆటోలు గానీ కనీసం నడవడానికి కూడా 
అవకాశం లేక నానా ఇబ్బందులు పడుతున్నా 
రని, అత్యవసర పరిస్థితుల్లో కనీసం అంబులెన్స్‌ 
కూడా వచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వ అధికారులు 
కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదని, అధికారు 
లు వెంటనే జోక్యం చేసుకొని ఏర్పాట్లు చేయాలని 
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినా 
రాయణ డిమాండ్‌ చేశారు. రోడ్డుపై బురదలో 
నాట్లు వేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు 
ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా 
ఆయన మాట్లాడుతూ వర్షం కారణంగా బురదతో 


NM న్నీ 


వేసి నిరసన 


నీళ్లు ఎటూ పోక నిల్వ ఉండి దోమలు పెరిగి 
జ్వరాలు విపరీతంగా వస్తున్నాయని అన్నారు. 
ప్రతి ఇంట్లో జ్వర పీడితులు 


ని లేదంటే ఎం.డి.ఓ కార్యాలయం ముట్టడిస్తా 
మని హెచ్చరించారు. గ్రామంలో వైద్య శిబిరం 
ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 


ప్రజల ఇబ్బందులు ప్రజల సమస్యలు పట్టించు 
కోకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడాన్ని 
ఆయన తప్పు పట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఐ 
మహిళా సమాఖ్య డివిజన్‌ నాయకులు ఎస్‌.కె 
రంజాన్‌ బి, డబుల్‌ బెడ్‌ రూమ్‌ శాఖ కార్యదర్శి 
దళిత కుల పోరాట సమితి మండల కన్వీనర్‌ 
కిన్నెర మారయ్య, యువజన సమాఖ్య డివిజన్‌ 
నాయకులు ఎస్కే హమీద్‌, వేంసూర్‌ శాఖ కా 
ర్యదర్శి లాల్‌ మహమ్మద్‌, సంతోష్‌, శ్రీలత ,ఎస్‌ 
కే బాజీ, కృష్ణమ్మ, తిరుపతిరావు ,నాగూర్‌ బి, 
సుప్రియ, యాకుబ్చి, ప్రసాద్‌, వెంకటేశ్వరరావు 


విశ్వబ్రాహ్మణ అఫీషియల్‌, i ఆధ్వర్యంలో ఉత్సవాలు 


తెలంగాణం, మంథని (జూలై 14): విశ్వబ్రా 
హ్మణ అఫీషియల్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసో 
సియేషన్‌ (/0PA) మంథని నియోజకవర్గం 
ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు, ఎస్‌ఎస్‌ఎస్స్‌, 
ఇంటర్‌మీడియట్‌ విద్యార్థులకు ప్రతిభా పుర 
స్మారాలు, నూతన కమిటీ ఏర్పాటు కార్యక్రమం 
మంథని పట్టణము ప్రభుత్వ జూనియర్‌ కళాశా 
లలో బ్రహ్మశ్రీ తంగళ్ళపల్లి మధుకర్‌ అధ్యక్షులు 
వీవోపీఏ మంథని నియోజకవర్గం అధ్యక్షతన 
నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మంథని 
పురపాలక సంఘం చైర్మన్‌ శ్రీమతి రమాదేవి, 
బ్రహ్మశ్రీ వేములవాడ ద్రోణాచారి వీవోపీఏ రాష్ట్ర 
కన్వీనర్‌, బ్రహ్మశ్రీ కట్టా విష్ణువర్ధన్‌ వీవోపీఏ 
రాష్ట్ర కో కన్వీనర్‌, బ్రహ్మశ్రీ గద్దె సత్యనారాయణ 


వీవోపీఏ రాష్ట్ర సభ్యులు, బ్రహ్మశ్రీ రాజేంద్ర ప్రసాద్‌ 
అధ్యక్షులు వీవోపీఏ పెద్ద పెల్లి 

దర్శికాసర్ల శ్రీనివాస్‌, బ్రహ్మశ్రీ బొజ్జ ప్రకాష్‌ అధ్య 
క్షులు వీవోపీఏ పెద్దపల్లి నియోజకవర్గం, బ్రహ్మశ్రీ 
బెజ్జంగి నరేష్‌ ప్రధాన కార్యదర్శి వీవోపీఏ పెద్దపెల్లి 


నియోజకవర్గం సమక్షంలో నిర్వహించారు. 


క న 
జో 
జల్లే పల్లి గ్రామంలో 
a) ళం 
తెలంగాణం, పాలేరు (జూలై 14): పొంగులేటి, 
స్వరాజ్యంరాఘవరెడ్డి (పిఎస్‌ఆర్‌) చారిటబుల్‌ 
టస్ట్‌ ఆధ్వర్యంలో కిమ్స్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌ చావా 
శివరామకృష్ణ హాస్పిటల్‌ సిబ్బందితో తిరుమలా 
యపాలెం మండల పరిధిలోని జల్లే పల్లిలో గ్రామ 
కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పోట్ల కిరణ్‌ కోరిక 
మేరకు ఉచిత వైద్య శిబిరం ప్రారంభించారు. 
కొద్దిరోజులగా జల్లే పల్లి గ్రామంలో డెంగ్యూ విష 
జ్వరాలతో బాధపడుతున్న గ్రామ ప్రజలకు ఉచిత 
వైద్యం, ఉచితంగా మందులు అందించారు. అదే 
విధంగా మలేరియా టైఫాయిడ్‌ డెంగ్యూ షుగర్‌ 


పోడు సాగుదారులపైన 
అటవీశాఖ అధికారుల దాడులు 
ఎమ్మెల్యే మాటను లెక్క చేయని 
అధికారులు 

తెలంగాణ. చెన్నూర్‌ (జూలై 14) : జిల్లాలో 
అటవీశాఖ అధికారులు పోడు సాగుదారుల 
పైన ఆంక్షలు విధిస్తూ వేసిన పంటలను ధ్వంసం 
చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండ 
లంలోని బొప్పారం గ్రామంలో రెండు రోజుల 


ఉచిత వైద్య శిబిరం 


కీళ్ల నొప్పులు నడుంనొప్పులు బాధపడుతూ ఉన్న 
ప్రజలకు వైద్యం అందించడం జరిగింది. ఈ 
కార్యక్రమంలో డాక్టర్‌ రంజిత్‌ రావెళ్ళ, జనరల్‌ 
మెడిసిన్‌, డాక్టర్‌ రవీంద్రనాథ్‌ చౌదరి, ఆర్టోపె 
డిక్‌ సర్జన్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ కాకర్లమూడి 
అనిల్‌, మండల ఎంపీపీ బోడ మంగీలాల్‌, గ్రామ 
నాయకులు పోట్ల కిరణ్‌, మాజీ సర్పంచ్‌ బానోతు 
వెంకన్న మండల యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు 
దూది మెట్ల వెంకట్‌ దండ్యాల లక్ష్మణరావు తురక 
వేణు చింతల వెంకన్న రేఖ ముత్తయ్య హాస్పిటల్‌ 
సిబ్బంది పాల్గొన్నారు. 


క్రితం బానోత్‌ రాజేష్‌, బానోత్‌ ప్రశాంత్‌, రత్న 
సురేష్‌, కన్నెవని శంకర్‌, అను పోడు సాగుదా 
రులు వేసిన పత్తి చేనులో అటవీశాఖ అధికారులు 
గడ్డి మందు కొట్టి చంపేశారు. దీనిని తెలంగాణ 
ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్య 
దర్శి ఎర్మ పున్నం, రైతు సంఘం నాయకులు 
కావిరి రవి రైతుల తో కలిసి పొడు భూములను 
సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 
స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ ఇప్పటికే చాలాసార్లు 
పోడు సాగుదారుల జోలికి వెళ్ళవద్దని చెప్పినప్ప 
టికిని అటవీ శాఖ అధికారులు మాత్రం ఎమ్మెల్యే 


కొన్నికేసుల్లో పోలీసులకు 
విస్తృత అధికారం 

నూతన చట్టాలు - 
సమాజంపై ప్రభావం 
సెమినార్‌ లో సీనియర్‌ 
న్యాయవాది విద్యాసాగర్‌ రెడ్డి 


తెలంగాణం ఖమ్మం (జులై 14) : కేంద్ర ప్రభుత్వం 
తీసుకు వచ్చిన నూతన చట్టాలతో భావ వ్యక్తీకర 
ణకు ప్రమాదం ఏర్పడిందని ప్రశ్నించే తత్వాన్ని 
చంపేసే విధంగా చట్టాలు రూపొందించబడ్డా 
యని సీనియర్‌ న్యాయవాది గంటా విద్యాసాగర్‌ 
రెడ్డి తెలిపారు. కొన్ని కేసుల్లో పోలీసులకు విస్తృత 
అధికారం కల్పించడం స హేతుకం కాదన్నారు. 
ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో నూతన 
చట్టాలు సమాజంపై ప్రభావం అనే అంశంపై 
సెమినార్‌ నిర్వహించారు. 

సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌ అధ్యక్షతన 
జరిగిన సెమినార్లో విద్యాసాగర్రెడ్డి మాట్లాడుతూ 
గత చట్టాలు బ్రిటిష్‌ పాలనలో రూపొందించబ 
డ్ఞాయని నూతన చట్టాల రూపకల్పన పై దృష్టిసా 
రించిన ప్రభుత్వం కులంకుషంగా చర్చించకుం 
డానే చట్టాల అమలుకు పూనుకుందని కేవలం 
43గంటల 23 సెకన్లు మాత్రమే చర్చించారని 
ఆయనతెలిపారు. పేరు బ్రిటిష్‌ చట్టాలదే అయినా 
చట్టాల మార్చు వెనక బీజేపీ మార్క్‌ దాగి ఉందని 
10 శాతం గతంలో ఉన్న భారతీయ శిక్షాస్మృతిని 


మార్చి భారతీయ న్యాయ సంహితను తీసుకు 
వచ్చారని ఇందులో సాంకేతికత పరిజ్ఞానానికి 
ప్రాధాన్యత నివ్వడంతో కేసుల్లో పారదర్శకత లో 
పిస్తుందని ఆయన తెలిపారు. ఏ తప్పుకు ఏ శిక్ష 
అన్నది భారతీయ శిక్షాస్మృతి ప్రకారమే తీసుకుని 
భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక్‌ 
సురక్ష సంహిత భారతీయ సాక్ష్యా సంహిత చట్టాల 
నుతీసుకు వచ్చారని విద్యాసాగర్‌ రెడ్డి తెలిపారు. 

పార్లమెంటులో విపక్షాన్ని బయటకు పంపి 
20 డిసెంబరు 2023న పార్లమెంటులో 21 
డిసెంబరు 2023న రాజ్యసభలో ఆమోదం పొంది 
25 డిసెంబరు 2023న గెజిట్‌ గా రూపొందించ 
బడిందని ఆయన తెలిపారు. ఈ చట్టాల అమలు 
వల్ల దుష్పరిణామాలను పరిగణలోకి తీసుకో 
లేదని ఐపిసిలో 511 సెక్షన్లు ఉంటే భారతీయ 


గ్రామాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ' 


ఆర్తీవో సూర్యనారాయణ 
GG 


తెలంగాణం, మునగాల (జులై 14) 


మునగాల మండల పరిధిలోని తాడువాయి 
గ్రామంలో గత పది రోజులుగా విష జ్వరాలు 
సోకి గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతుండగా, 
స్థానిక అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో 
గత రెండు రోజులుగా గ్రామంలోని ప్రతి వీధిలో 
ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ 

రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో 
గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 
నందు నిర్వహించిన ప్రత్యేక మెడికల్‌ క్యాంపును 
కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ ఆదివారం ఆక 
స్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ 
ప్రజలు, స్థానిక అధికార యంత్రాంగం తో కలిసి 
ప్రతి వీధి తిరుగుతూ పారిశుధ్య పనులను ప్రత్య 
క్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు 
మాట్లాడుతూ పారిశుధ్యం విషయంలో ప్రత్యేక 
జాగ్రత్త చర్యలు తీసుకుంటూ తమ చుట్టూ ఉన్న 
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని 
ఈగలు దోమల నివారణ ప్రధాన అంశంగా 


ప్రజలు జాగ్రత్త వహించాలని వారు అన్నారు. ఈ 
సందర్భంగా గ్రామంలోని పారిశుధ్యం మరియు 
మెడికల్‌ క్యాంపు నిర్వహణ చికిత్స విషయం లో 
పలు సూచనలు చేశారు. సోమవారం నుండి 
పాఠశాల పని దినాలు ఉన్నందున మెడికల్‌ 
క్యాంపును స్థానిక గోపాలమిత్ర భవనానికి మా 
ర్చాలని స్థానిక డాక్టర్లు శ్రీశైలం వైష్ణవి ఎంపిఓ 
భూపాల్‌ రెడ్డి ని ఆదేశించారు, అదే విధంగా 
గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించా 
రు ప్రతిరోజు గ్రామాన్ని శుభ్రపరచాల్సినదిగా 
సిబ్బందికి తెలిపినారు. అదే విధంగా ఈ సీజన్లో 
దోమలు ఈగలు వ్యాప్తి చెందుతాయని ఎప్పటిక 
ప్పుడు నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని అదే 
విధంగా మంచి నీటిని వేడి చేసుకుని తాగాలని 
పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. ఈ కార్య 
క్రమంలో స్థానిక తహసిల్దార్‌ వి. ఆంజనేయులు, 
ఎంపీడీవో రమేష్‌ దీన్‌ దయాళ్‌, ఎంపీఓ భూపాల్‌ 
రెడ్డి,రేపాల డాక్టర్‌ శ్రీశైలం, స్థానిక పల్లెదావకాన 
డాక్టర్‌ వైష్ణవి, గ్రామపంచాయతీ కార్యదర్శి, గ్రా 
మపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. 


కొట్టిన అధికారులు 


మాటను లెక్కచేయకుండా అటవీశాఖ అధికారు 
లు దాడులకు ఎగబడుతున్నారని అన్నారు. గిరి 
జనులకు చెందిన రాజేష్‌ ప్రశాంత్‌ లకు చట్టం 
ప్రకారం హక్కు పత్రం ఉన్నప్పటికీ చేను చుట్టూ 
ఉన్న కంచెను తొలగించి అందులో ఉన్న పత్తి 
చేనుకు సుమారు 120(ఎకరం 20 గుంటలు) 
గిరిజనేతరులకు చెందిన రత్న సురేష్‌, కన్నెవేనీ 
శంకర్‌ 220(రేండు ఎకరాల 20గుంటలు) 
భూమికి గడ్డి మందు కొట్టి చంపారు, 

గత ప్రభుత్వ హయాంలో హక్కు పత్రాల సర్వే 
జరిగే క్రమంలో ఆ భూములు కూడా సర్వే చేశారు 


కానీ ఎస్టీలు కానందున హక్కు పత్రం రాలేదు. ఈ 
బొప్పారం గ్రామంలో పోడు భూములకు హక్కు 
పత్రాలు లేనటువంటి రైతులు ఎడ్లనాగ్గలతో 
దున్నగ దానిని కూడా అడ్డుకొని ఇప్పటివరకు 
14 ఏకురాల వరకు అటవీ శాఖ అధికారులు 
స్వాధీనం చేసుకున్నారు. పంటలను గడ్డి మందు 


ట్టి చంపిన అటవీశాఖ అధికారుల 
మైన చర్యలు తీసుకొని స్థానిక బీట్‌ ఆఫీసర్‌ నరేష్‌ 
దు చేయాలని డిమాండ్‌ చేశారు 


న్యాయ సంహితలో 358కి కుదించారని ఆయన 
తెలిపారు. 124 ఎ సెక్షన్లో గతంలో ఉన్న రాజ 
ద్రోహంస్థానేదేశ ద్రోహం చట్టాన్ని తీసుకు వచ్చా 
రని ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన 
తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎ 
సలోని 163వ సెక్షన్‌ సోషల్‌ మీడియాలో ఈ 
దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రచారం 
నిర్వహించినా దేశ ద్రోహం కేసు నమోదు చేసే 
అవకాశం ఉందని ఆయన తెలిపారు. 

ఇప్పుడు 16 ఏళ్ల లోపు బాలికపై అత్యాచారం 
జరిగితే కనీసం 20 ఏళ్లు శిక్షపడే అవకాశం ఉం 
దన్నారు. నూతన చట్టాలు ఒకటి జూలై 2024 
నుంచి అమల్లోకి వచ్చిన గతంలో ఐపిసి ప్రకారం 
నమోదైన కేసులను ఆ సెక్షన్ల ద్వారానే విచారిస్తార 
ని పాత కేసులు పూర్తయ్యే వరకు కొత్త, పాత చట్టా 


తెలంగాణం, మంథని (జూలై 14): జాతీయ 
స్థాయికి ఎంపిక కరీంనగర్‌ లోని ఇందిరా 
గార్డెన్‌ లోకరాటే అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా 
వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి 
కరాటే పోటీలు, జాతీయస్థాయి ఎంపికలు 
జరిగాయి, ఈ పోటీల్లో శిక్షకులు, రాష్ట్ర కాయ్‌ 
రిఫ్రి కమిషన్‌ కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో 
పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన జపాన్‌ 
సిటోరియో కరాటే అకాడమీ విద్యార్థులు సబ్‌ 
జూనియర్స్‌ క్యాడేట్‌, జూనియర్‌, 

కథ, కుమితి విభాగంలో అత్యంత ప్రతిభ కన 
బరిచి బంగారు, వెండి పథకాలు సాధించారు. 
మెట్టు హాసిని,బండారి మణికంఠ బంగారు 
పతకాలు సాధించగా, ఎండి తైబా,బెజ్జంకి 
అక్షయ కీర్తన్‌, ఏండి ఈక్రా వెండి పతకాలు 
సాధించారు. జాతీయ స్థాయికి ఎన్నికైన విద్యా 


కరాటే పోటీల్లో మంథ 


15.07.2024 
సోమవారం, హైదరాబాద్‌ 


లతో పని చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. 
అన్నింటికి మించి మోడీ, అమిత్‌ షాలను మాత్రమే 
సంప్రదించి ఈ చట్టాలను అమలు చేశారని 
ఇందులో న్యాయ నిపుణులను కానీ బార్‌ కౌన్సి 
ల్‌స్‌ని కానీ పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఈ 
సెమినార్లో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి 
సురేష్‌, రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ మహ్మద్‌ 
మౌలానా, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు జమ్ముల 
జితేందర్రెడ్డి. యర్రాబాబు, ఎస్కె జానిమియా, 
కొండపర్తి గోవిందరావు, కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ 
ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు కనకం 
జనార్ధన్‌, ఐఏఎల్‌ నాయకులు పట్టాభి, ఎస్‌ కె 
లతీఫ్‌, ఓరుగంటి శేషగిరిరావు, ఎడ్యుకేషన్‌ సబ్‌ 
కమిటీ సభ్యులు శింగు నర్సింహారావు, ప్రముఖ 
న్యాయవాది కేస్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు 


ని విద్యార్థుల ప్రతిభ 


ర్థులు 64 కేజీలు 17 సంవత్సరాలు కుమితి 
విభాగంలో మెట్టు హాసిని, 30 కేజీలు 11 
సంవత్సరాలు కుమితి విభాగంలో బండారి 
మణికంఠలు ఆగస్టు 16, 17,18 తేదీలలో 
హర్యానాలో జరగబోయే జాతీయ స్థాయి 
కరాటే పోటీలకు ఎంపికైనారు. ఈ పోటీల్లో 
ఎంపికైన విద్యార్థులను కరాటే అసోసియే 
షన్‌ ఆఫ్‌ ఇండియా కుమితి హెడ్‌ కోచ్‌ 
జయదేవ్‌ శర్మ, కాయ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఇప్ప 
శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి నరేందర్‌, కోశా 
ధికారి సాయికుమార్‌, జపాన్‌ సితోరియు 
కరాటే జాతీయ ఉపాధ్యక్షుడు కాయ్‌ రిఫరీ 
కమిషన్‌ చైర్మన్‌ పి పాపయ్య,రాష్ట్ర కార్య ని 
ర్వహణ అధ్యక్షుడు గుంటుపల్లి సమ్మయ్య,ఇ 
న్రక్టర్స్‌ నాగేల్లి రాకేష్‌ జడగల శివానిలు 
అభినందించారు. 


ఎర్రబెల్లిపై అసత్య ప్రచారాలు 


చేస్తున్న వంశీకృష్ణ 


వార్తలు కొట్టిపారేసిన ఎర్రబెల్లి 
చర్యలు తీసుకోవాలి: 
పోలీస్‌ స్టేషన్లో పిటిషన్‌ 


తెలంగాణం, కొడకండ్ల (జులై 14): సోషల్‌ 
మీడియాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ 
రావు పై తప్పుడు వార్తలు రాస్తూ వాట్సప్‌ గ్రూ 
పుల్లో పోస్ట్‌ చేస్తూ నియోజకవర్గ ప్రజలను తప్పు 
దోవ పట్టిస్తున్న పెండ్యాల వం శీకృష్ణపై కోడకండ్ల 
పోలీస్‌ స్టేషన్‌ లో పిటిషన్‌ దాఖలు అయింది. 
గత కొద్దిరోజులుగా ఎర్రబెల్లి దయాకర్‌ రావు 
భారత పౌరసత్వం రద్దు అయిందని ఇక 
అమెరికా వెళ్ళిపోతున్నారని వంశీకృష్ణ రాసిన 
వార్తలు పలు వాట్సప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొడు 
తున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతు 


న్నఈ వార్తను చూసిన ఎర్రబెల్లి నాపై కావాలనే 
తప్పుడు వార్తలు రాస్తున్నారని ఇదంతా ఫేక్‌ అని 


కొట్టిపారేశారు. నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ 
నాయకులు అసత్యమైన మిసేజ్లపై మండిపడు 
తున్నారు. తప్పుడు వార్తలతో ప్రజలను తప్పుదో 
వా పట్టించి మా నాయకుడికి కానీ మాకు కానీ 
మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకునేదే లేదని హె 
చ్చరించారు. మా నాయకుడికి మనోభావాలు దె 
బృతీసేలా వాట్సప్‌ గ్రూపులో మెసేజ్లు పెడుతూ 
మా మనోభావాలు దెబ్బతీసేలా చేసిన వ్యక్తిపై 
చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాలకుర్తి 
నియోజకవర్గ సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ & 
కొడుకుల మండల యూత్‌ అధ్యక్షుడు దేశ గాని 
సతీష్‌కుమార్‌ ఆధ్యర్యంలో పెండ్యాల వంశీకృష్ణ 
పైపోలీస్‌ స్టేషన్‌ లో పిటిషన్‌ ఇచ్చారు. ఈ కార్య 
క్రమంలో బీఆర్‌ ఎస్‌ మండల యూత్‌ ఉపాధ్యక్షు 
డు కొంచెం హరీష్‌, యూత్‌ నాయకులు ఎండి 
షిన్న, అందే సాయిల్‌, సునీల్‌, ఎన్టీ సెల్‌ మండల 
అధ్యక్షుడు భూక్య మంగ్య నాయక్‌, సంపత్‌ తదిత 
రులు పాల్గొన్నారు 


www.newslinetelugu.com 


ఎస్‌ఐ శ్రీనివాస్‌ కుటుంబానికి 
అండగా బ్యాచ్‌ మేట్లు 


తెలంగాణం, భద్రాద్రి కొత్తగూడెం (జులై 14): 
చేసే వృత్తిలో పేరు ప్రఖ్యాతులు గాంచి, మంచి 
పోలీస్‌ అధికారిగా ప్రజల మన్ననలు పొంది, అని 
వార్యకారణాల వల్ల ఇటీవల ఆత్మహత్య చేసుకున్న 
అశ్వరావుపేట ఎస్‌ఐ శ్రీరాముల శ్రీనివాస్‌ కుటుం 
బానికి 2014 బ్యాచ్‌ కు చెందిన తోటి స్నేహితు 
లైన ఎస్‌ఐ లు ఏపీ, తెలంగాణ వెల్ఫేర్‌ సొసైటీ 
పేరు మీద ఆదివారం శ్రీనివాస్‌ సొంత గ్రామా 
నికి చేరుకొని, ఆయన చిత్రపటానికి పూలమాల 


సి ఘనంగా నివాళులర్పించారు. స్నేహితుని 


రిటైర్డ్‌ మున్సిపల్‌ ఉద్యోగి 


తెలంగాణం, హుజురాబాద్‌ (జూలై 14): కరీం 
నగర్‌ జిల్లా హుజురాబాద్‌ మున్సిపల్‌ రిటైర్డ్‌ ఉద్యోగి 
రొంటాల వైకుంఠం అనారోగ్యంతో ఆదివారం 
ఉదయం హుజురాబాద్‌ పట్టణంలోని గాంధీ 
నగర్‌లో గల తన స్వగృహంలో మృతి చెందారు. 
ఈ విషయాన్ని తెలుసుకున్న హుజురాబాద్‌ అం 
బేద్కర్‌ వాదులు, ప్రజాసంఘాల నాయకులు, 
వివిధ రాజకీయ పార్టీల నాయకులు గాంధీనగర్‌ 
లోని ఆయన స్వగృహానికి వెళ్లి మృతదేహం పై పూ 
లమాలలు వేసి నివాళులు అర్చించారు, స్వర్గీయ 
రొంటాల వైకుంఠం మున్సిపాలిటీలో ఉద్యోగం 

సే క్రమంలో అందరితో కలిసి మెలిసి ఉండేవా 
డని, అజాత శత్రువుగా ఉండి అందరి మన్ననలు 


నిషేధిత ఉత్పత్తులు అమ్మితే చర్యలు 


తెలంగాణం, సూర్యాపేట (జూలై 14): సూ 
ర్యాపేట జిల్లా కేంద్రంలో పట్టణ సీఐ రాజశేఖర్‌ 
ఆద్వర్యంలో కూరగాయల మార్కెట్‌ రోడ్‌ లో 
గల ఓ బేకరీ కిరాణం దుకాణంలో గుట్కాలు 
,అంబర్లు నిషేధిత మైనవి అమ్ముతున్నారు అన్న 
సమాచారంతో చెక్‌ చేయగా సుమారు 7 లక్షలు 
పైన విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం 
చేసుకున్న పోలీసులు. అనంతరం సీఐ రాజశేఖర్‌ 
మాట్లాడుతూ నిషేధిత మైనటువంటి పొగాకు ఉత్స 


టట 
మానవత్వం పరిమళించిన వేళ 


న. 


వైకుంఠంకి ఘన నివాళి 


తెలుగు దినపత్రిక 


కుటుంబ సభ్యులకు రూ. 25 లక్షల రూపాయల 
ఆర్థిక సహాయం చేసి.. స్నేహితుని కుటుంబానికి 
చేయూతనందించారు. మానవత్వానికి నిలువెత్తు 
నిదర్శనంగా నిలిచారు. తోటి స్నేహితుడు ఆత్మ 
హత్య చేసుకోవడంతో.. స్నేహితుడి కుటుంబానికి 
అండగా ఉండి..ఆ కుటుంబం వీధిపాలు కాకుండా 
చూసేందుకు ముందుకు వచ్చిన 2014 బ్యాచ్‌కు 
చెందిన ఎస్‌ఐలకు పలువురు మేధావులు, ఉద్యో 
గులు,సహచార పోలీస్‌ అధికారులు, ప్రజలు అభి 
నందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 2014 
బ్యాచ్‌ ఎస్‌ఐ లు చల్ల రాజు, గుర్రం 
గౌడ్‌, బండి రామకృష 
పాల్గొన్నారు 


పొందేవారని ఆయనతో ఉన్న అనుబంధాన్ని 
గుర్తు చేసుకున్నారు. ముగ్గురు కొడుకులకు ఉన్నత 
విద్యను అందించి అందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా 
తీర్చిదిద్దాడని ఆయన కృషిని నెమరు వేసుకున్నారు 
నివాళులు అర్చించిన వారిలో జయన్న ఫౌండేషన్‌ 
చైర్మన్‌ గుడిపాటి జయపాల్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ 
ఎస్సీ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ ఇమ్మడి దయాకర్‌ 
ఎంఐఎఫ్‌ గౌరవ అధ్యక్షుడు వేల్పుల రత్నం, 


డిటిఎఫ్‌ రాష్ట నాయకులు పల్కల ఈశ్వర్‌ రెడ్డి 
డాక్టర్‌ తడికమళ్ళ శేఖర్‌, మట్టేడ ప్రకాష్‌, సీనియర్‌ 
కాంగ్రెస్‌ నాయకులు ఎర్ర రవీందర్‌, తెలుగుదేశం 
పార్టీ పట్టణ అధ్యక్షుడు రామగిరి అంకుష్‌ తదితరు 


త్తులు, డ్రగ్స్‌ అమ్మటం చట్టరీత్య నేరం అన్నారు. 
ఇటువంటివి అమ్మినా, కొన్నా మూల్యం చెల్లించక 
తప్పదు అని హెచ్చరించారు. ప్రజలు 
ర్లాల్లో వెళ్ళకుంట వుండాలి. ముఖ్యంగా యువత, 
విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. డ్రగ్స్‌, 
గంజాయి, గుట్కా, అంబర్‌ లు వంటి నిషేధిత వస్తు 
వులు అమ్మిన, కొన్ననేరం,ఇటువంటి సమాచారం 
తెలిస్తే వెంటనే పట్టణ పోలీసు లకు సమాచారం 
లి అని సీఐ రాజశేఖర్‌ కోరారు. 


స్టాఫ్‌ నర్స్‌ పోస్టింగ్‌ పేరుతో దందా 
రూ.84లక్షలు వసూళ్లు చేసిన లేడీస్‌ 
కలెక్టర్‌ సంతకం కూడా ఫోర్డరీ 

తెలంగాణం, సంగారెడ్డి (జూలై 14 


జిల్లాలో స్టాఫ్‌ నర్స్‌ ఉద్యోగాల పేరుతో చేసిన 
మోసం బయటపడింది. స్టాఫ్‌ నర్సు పోస్టు 


గార 
భారీ 


ఇప్పి 


మృతుల కుటుంబాలకు పరామర్శ 


తెలంగాణం, వీణవంక (జూలై 14) : 
మండల కేంద్రంలో ఇటీవల పలు అనారోగ్య 
వురు మృతి చెందగా వారి 


మంచం పడుతున్న పల్లె ప్రజలు 


తెలంగాణం, మునగాల (జులై 14): గతనె 
లన్నరగా వర్షాకాలం సీజన్‌ ప్రారంభమైన నాటి 
నుండి కురుస్తున్న వర్షాలతో మండల పరిధిలోని 
అన్ని గ్రామాలలో పరిసర ప్రాంతాలలో మురుగు 
నీటి నిలువలు డైనేజీ కాలువల వ్యర్థాల నీటితో 
నిండిపోయి దోమల ఈగల 
కేంద్రంలో పాటు తాడువాయి, గణపవరం, 
బరాకత్‌ గూడెం, ఆకుపాముల , నరసింహుల 
గూడెం, సీతానగరం పలు గ్రామాలలో సీజనల్‌ 
రోజురోజుకీ విస్తరంగావ్యాపిస్త 


PS 


్యంగా గ్రామీణ ప్రాంత పల్లెలలోని ప్రజలు 
రాల బారిన పడుతూ మంచం పడుతున 
రు. ఈ వ్యాధులే అదునుగా భావించి గ్రామాల్లో 
ఉన్నఆర్‌ఎంపీ వైద్యులు వైరల్‌ వ్యాధులు సోకిన 
వారికి ఇష్టానుసారంగా వైద్యం అందించి ప్రాణా 


లతో చెలగాటమాడుతూ ఆదాయం పెంచుకుం 


ముఖ్య 


MARIYAMMA 


Leader of the Day 


స్తామని ఓ ముఠా అమాయకమైనవారి నుంచి అం 
దినకాడికి దోచుకోంది. ఒక్కో పోస్టుకు రూ.3లక్షల 
రూపాయలకు బేరం పెట్టారు. జిల్లాలోని సంగారెడ్డి, 
ప్ర బోధన్‌ కుచెందిన దాదాపు 28మంది 


బాధితులను నమ్మించేందుకు సంగారెడ్డి జిల్లా కలె 
క్టర్‌ సంతకం ఫోర్జరీ చేసి, కలెక్టరేట్‌ లోనే అపాయిం 


టున్నారని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం 
చేస్తున్నారు. మండల కేంద్రంలో ఓ ప్రైవేట్‌ హాస్పి 
టల్‌ లో వ్యాధులు సోకిన వారికి ఎలాంటి వైద్య 
పరీక్షలు లేకుండానే అధిక డోస్‌ ఇంజక్షన 
న్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా జ 


ఇంత జరుగుతున్నా సంబంధిత వైద్య ఆరోగ్యశాఖ 
అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహించడం 
ఏమిటి అని పలు గ్రామాల ప్రజలు ప్రశ్నించుకుం 
టున్నారు. మునగాల మండల కేంద్రంలో ఇద్దరు 
వ్యక్తులకి సీజనల్‌ వ్యాధికి గురై ఆదివారం 
హైదరాబాద్‌ హాస్పిటల్‌ కు తరలించినట్లు 
బాధితుల కుటుంబాలు తెలిపారు, ఇప్పటికై 


ప్రజల కోరుతున్నారు. 


ప్రధాన కూడలి వద్ద 
పెరిగిపోతున్న ప్రమాదాలు 
పట్టించుకోని 

నర్సంపేట అధికారులు 

తెలంగాణం, నర్సంపేట (జులై 14):నర్పంపేట 
పట్టణంలో గత కొద్ది రోజులుగా నిఘా నేత్రాలు 
నిద్రపోతున్నాయి. నర్సంపేట నుండి పాకాల వెళ్లే 
మార్గంలోని ప్రధాన కూడలి వద్ద నిఘా నేత్రాలు 
తలవంచి భూమిపై చూస్తున్నాయని పలువురు 
పట్టణ ప్రజలు హాస్యస్పదంగా నవ్వుకుంటున్నారు. 
పట్టణంలో ఏలాంటి ప్రమాదాలు సంభవించిన 
కనిపించని మూడోకన్నెతన కంటిలో విషయాన్ని 
భద్రపరుస్తుంది. అలాంటి సీసీ కెమెరా ప్రధాన 
కూడలి వద్ద కిందికి చూడడంతో ఉన్నతాధికారు 
లు ఎంత పని చేస్తున్నారనేది కళ్లకు కట్టినట్టు కన 
బడుతుందని నర్సంపేట ప్రజలు పెదవి విరిచారు. 
ఎలాంటి ప్రమాదాలు జరిగినా, చైన్‌ స్నాచింగ్‌లు, 
బైక్‌ చోరీలు హత్యలు హత్యాయత్నాలు జరిగినా 
నగరంలోని ప్రధాన రహదారుల్లోని సీసీ కెమెరాలు 


ఆదృశ్యాలను నిక్షిప్తం చేసేది. గత కొద్ది రోజులుగా 
నగరంలోని సీసీ కెమెరాల విభాగం పనిచేయడం 
లేదు. లక్షలాది రూపాయలతో ఏర్పాటు చేసిన 
కెమెరాలు నేడు అలంకారప్రాయంగా మారాయి. 
వీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఏ 
మూలన ఏం జరిగినా కలెక్టర్‌ కార్యాలయంలో 
వీక్షించేలా ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల ప్రధాన 
కార్యాలయం నుండి ఏకంగా సీఎం కార్యాలయా 


నికి అనుసంధానం చేశారు. అయితే అ 


ంటి 


ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేడు పనిచేయడం 


చేశారు. పోలీసు కంట్రోలు రూంలో ఏర్పాటు 


న సీన్‌పె 


చేసిన ప్రధాన స్క్రీన్‌పై నగరంలోని సీసీ కెమెరాల 


జరుగుతుంది, ఎక్కడ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. 
ోడ్డు ప్రమాదం జరిగింది, అలాగే ప్రమా 
దాలు జరగడానికి గల కారణాలు, బాధితులు, 

'టేజీలు నిక్షిప్రమయ్యేవి. ఈ సీసీ 
ఉపయోగపడేవి. నే 


ఏ తీసునాయనే 
కు తీస్తున్నాయనే 


పేరు గొప్ప ఊరు దిబ్బ: 
బఐ 


పెడుతుం 
అంటూ ప్రజలకు ఏ 


ప్పుకొస్తున్న ఇలా ప్రధాన కూడలిలో 
ప్రజలకు జరుగరాంది ఏమైనా జరిగితే బాధ్యత 


స్టాని! 


నియోజకవర్గంలో కెమెరాలు 
అధికారులు ఏం చేస్తున్నారు 
అంటూ అటూ అధికారులపై ఇటూ నాయకులపై 


తికి వెళ్లగా అసలు విషయం బయటపడింది. అక్కడ 
పోస్టింగ్‌ లేదని, అదంతా ఫ్రాడ్‌ అని తేలింది. దీంతో 
బాధితులంతా ఆందోళనకు గురయ్యారు. తమను 
మోసం చేసిన అనురాధ, మరియ 
తప్పుడు అపాయింట్‌ మెంట్‌ లేటర్లు ఇచ్చి మోసం 
చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కట్టిన 


ఎదురుచూస్తున్న లబ్దిదారులు 


తెలంగాణం, సూర్యాపేట (జూలై 14) : 
తెలంగాణ ఆడపడుచులు పెళ్లి కానుకగా ప్రభు 
త్వం ఇచ్చే కానుక కళ్యాణ లక్ష్మి పథకం సూర్యాపే 
టలో ఈ పథకానికి లబ్ధిదారులుగా ఉన్నటువంటి 
పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లిళ్లు 
చేసి చేసిన వారి కుటుంబ సభ్యులు అప్పులు చేసి 
మరి తమ స్తోమత కు తగ్గట్లు చేయడంతో కొంత 
అప్పులు మిగలడంతో కళ్యాణ లక్ష్మి పథకం 
వచ్చినాక అప్పులు తీర్చుకుందాం అని వందల 
కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. కళ్యాణ లక్ష్మి 
చెక్కులు వచ్చి కూడా అధికారులకు ఇవ్వటానికి 
మనసు రావడం లేదు, చేసిన అప్పులకు వడ్డీలు 
పెరగడంతో పేదవారు ఇంకా కుంగిపోతున్నారు. 
సూర్యాపేటకు చెందిన దంతాల నాగయ్య కళ్యాణ 
లక్ష్మి వస్తుంది ఆ డబ్బుతో అప్పు తీర్చవచ్చు అని 
అప్పుచేసి తన మనవరాలు వివాహాన్నిచేశారు. 18 
నెలల నుంచి అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి 
తప్ప కల్యాణ లక్ష్మి కటాక్షం కలగటం లేదు. ఈ 

లు వస్తే మాకు అప్పుల బాధ తప్పు 
లి వయసులో ఆవేదన చెందుతున్నా 
సూర్యాపేటకు చెందిన టింగిల్కర్‌ రాజేశ్వరి 
సాయంత్రం బజ్జీల బండి పెట్టుకొని కుటుంబాన్ని 


తెలంగాణం, పాలేరు (జూలై 1. 
యని వ్యక్తులు నిలువ చేసిన పి 


తిరుమలాయపాలెం తహశీల్దార్‌ పివి రామకృష్ణ 
ఆధ్వర్యంలో ఆదివారం దాడులు చేసి పట్టుకున్నా 
ండలంలోని పిండిప్రోలు గౌతమి స్కూల్‌ 
పంలోని గ్రోమోర్‌ ఎరువుల దుకాణం 
సమీపంలో 20 బస్తా, 


ఉంచారు. విషయం తె 
శీల్దార్‌ పివి రామకృష్ణ పోలీసుల 


ఘాటుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


సాయంతో నిలువ ఉంచిన బియ్యాన్ని పరిశీలిం 


అందని కళ్యాణ | 


నడుపుతున్నారు. తన భర్తకు ఆరోగ్యంభాగలేక 


నిలువ ఉంచిన పిడిఎ 


15.07.2024 
సోమవారం, హైదరాబాద్‌ 


డబ్బులు తిరిగి ఇవ్వలని డిమాండ్‌ చేశారు. అయితే 
తమ డబ్బులు ఇవ్వాలని నిలదీస్తే బెదిరింపులకు 
పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ 
విషయం ఇంట్లో చెప్పలేక, జాబ్‌ కోసం చేసిన అప్పు 
తీర్చలేక కొంత మంది ఆత్మహత్యాయత్నం కూడా చే 
సినట్లు తెలిపారు. వీరి వెనుక అసలు నూత్రదారులు 
వేరే ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. తాము 
కట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేలా చూడాలని కోరారు. 


లక్ష్మి 


హార్ట్‌ ఆపరేషన్‌ కూడా జరిగింది, తన కూతురు 
వివాహాన్ని 14 నెలల క్రితం చేసింది. వీరు కూడా 
కొంత అప్పు చేసి కూతురు వివాహం చేయడం 
జరిగింది కళ్యాణ లక్ష్మీ పైసలు వస్తే అప్పు తీర్చుకొ 
ని ఉందామని ఎదురుచూస్తున్న 14 నెలల నుండి 
కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం ఎదురుచూస్తున్నారు. 

ఇలాంటి కుటుంబాలు ఇంకా వందల 
కుటుంబాలు కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులు 
ఎప్పుడు ఇస్తారు అని సూర్యాపేటలోఎదురు 
చూపులతో సరిపోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ 
అధికారులు ప్రభుత్వం మేలుకొని నిరుపేదలకు 
వెంటనే కళ్యాణ్‌ లక్ష్మి చెక్కులు అందించాలని కో 
రుతున్నారు. కళ్యాణ లక్ష్మి పథకం ముసుగులో 
రాష్ట్రంలో దందా తయారు అయింది. రిజిస్టేషన్‌ 
ఆఫీస్‌ కి వెళ్తే పెళ్లి రిజిస్టేషన్‌ చేయడానికి అక్కడ 
డబ్బులు చదివించుకోవాల్సి వస్తుంది లేకుంటే 
మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ త్వరగా రాదు, కుల ధ్రువీ 
కరణ పత్రాల కోసం వెళ్తే ఆఫీసులలో మండల 
ఆఫీసులలో చదివింపులు చదివించుకోవాల్సి 
వస్తుంది. పథకాన్ని ఎలా అపై చేయాలి తెలువని 
కొందరు అమాయకులను తెలుసుకొని పథకం 
వచ్చేలా అన్ని మేమే చూసుకుంటాం మాకు 10 
నుంచి 20 వేల రూపాయలు ఇవ్వండి అన్ని 
మేము చూసుకుంటామని కొందరు దందా లు 
చేయటం జరుగుతుంది. 


స్‌ బియ్యం పట్టివేత 


చగా ఆ పిడిఎస్‌ బియ్యం వానకు తడిసి ముక్క 
వాసనతో కూడిన దుర్గంధం వెదజల్లుతున్నాయి 
గుర్తు తెలియని వ్యక్తులవిగా భావించి బియ్యం 
ఇతరులు వినియోగించకుండా పంచనామా 
నిర్వహించి స్థానిక రేషన్‌ డీలర్‌ బి.సుందర్‌ 
రావు కి అప్పగించారు. వీటిని ఊరు అవతల 
న్మశాన వాటిక దగ్గర జేసిబి సాయంతో గుంట 
తీసి వాటిలో వేసి మరలా పూడ్చి వేశారు.ఈ 
కార్యక్రమంలో ఆర్‌ఐ వీరయ్య, పోలీస్‌ సిబ్బంది 
హరికృష్ణడీలర్‌ సుందర్‌ రావు,గ్రామస్టులు పా 
ల్గొన్నారు. 


